కా అఎమురాజు కథ 


స్టేజి నాటకం 


కాబమురాజు కథ 


స్టేజి నాటకం 





స్త్రీశక్తి ప్రచురణలు 
నెం.1, శివప్రకాశ ముదలి విధి 
టి. నగర్‌, చెన్నయ్‌ - 600 017. 


KATAMARAJU KATHA 


First Edition : 1999 


© : Kk. Ramalakshmi 


Price : Rs.55 
US $ 10 
For Copies : 


K. Ramalakshmi 

1, Sivaprakasa Mudal Street 
T. Nagar 

Chennai - 600 017 

INDIA. 


Visalandhra Publishing House 
4-1-435, Bank Street 

Vignana Bhavan 

Hyderabad - 500 001. 


Cover Design : BAPU 


Laser typesetting at : 
Sri Maruthy Laser Printers 
174, Peters Road, Royapettah, Chennai - 600 014. © : 8524256 


తొలి ప్రదర్శన వివరాలు 
నటరాజ కళాసమితి (శ్రీకాకుళం) 


కాటమరాజు కథ 


సాంకేతిక నిపుణులు 
రచన : ఆరుద్ర 
సంగీతం వ... పెండ్యాల 
ఆర్కె స్తా : కీ.శే షోలాపూర్‌ రామారావు అండ్‌ పార్టీ 
మేకప్‌ * కీ.శే. భద్రిరాజు 
ప్లే బాక్‌ శ్రీమతి వసంత, శ్రీ రఘు. 
కళ * తీ.శే. మూర్తి 
రంగాలంకరణ : తంగం 
నిర్మాత / దర్శకుడు : శ్రీ జె.వి. రమణమూర్తి 
ప్రదర్శన జరిగిన వూళ్లు 


1960-61లో పర్తాకిమిడి, శ్రీకాకుళం, సోంపిట, పార్వతీపురం, 
విజయనగరం, కాకినాడ ఎమ్మిగనూరు మొదలైన చోట్ల పది పన్నెండు 
ప్రదర్శనలు విజయవంతంగా జరిగాయి. 


(11) 


KATAMARAJU KATHA 


First Edition : 1999 


© : K. Ramalakshmi 


Price : Rs.55 
US $ 10 
For Copies : 


K. Ramalakshmi 

1, Sivaprakasa Mudali Street 
T. Nagar 

Chennai - 600 017 

INDIA. 


Visalandhra Publishing House 
4-1-435, Bank Street 

Vignana Bhavan 

Hyderabad - 500 001. 


Cover Design : BAPU 


Laser typesetting at : 
Sri Maruthy Laser Printers 
174, Peters Road, Royapettah, Chennai - 600 014. © : 8524256 


తొలి ప్రదర్శన వివరాలు 
నటరాజ కళాసమితి (శ్రీకాకుళం) 


కాటమరాజు కథ 


సాంకేతిక నిపుణులు 
రచన : ఆరుద్ర 
సంగీతం :* పెండ్యాల 
ఆర్కె [స్తా : కీ.శే. షోలాపూర్‌ రామారావు అండ్‌ పార్టీ 
మేకప్‌ : కీ.శే. భద్రిరాజు 
ప్లే బాక్‌ : శ్రీమతి వసంత, శ్రీ రఘు. 
కళ : కీ.శే. మూరి 
రంగాలంకరణ : తంగం 
నిర్మాత / దర్శకుడు : శ్రీ జె.వి. రమణమూర్తి 


ప్రదర్శన జరిగిన వూళ్లు 


1960-61లో పర్హాకిమిడి, శ్రీకాకుళం, సోంపిటు, పార్వతీపురం, 
విజయనగరం, కాకినాడ ఎమ్మిగనూరు మొదలైన చోట్ల పది పన్నెండు 
పదర్శనలు విజయవంతంగా జరిగాయి. 


(1) 


నటినటులు 


1. కాతఠుమరాజా - జె.వి. రమణమూర్తి 

2. పెయ్యల ఎర్రయ్య - కీ.శ. మహంకాళి వెంకయ్య 

3౩. కొమరు బంగరు భట్టు - కీ.శే. కన్నెపల్లి సుబ్రమణ్యం (అబ్బాయి) 
4. అయితమరాజు - శ్రీ దీక్షితులు 

5. పద్యరాఘవుడు - కీ.శే. రఘు 

6. పుల్లయ్య - కీ.శే. పొట్టిప్రసాద్‌ 

7. పోచయ్య - శ్రీ శ్రీపాద సుబ్బారావు 

8. గోసంగి వీరన్న - శ్రీ విశ్చనాథం 

9. నందుల సిరిదేవి - శ్రీమతి లక్ష్మీకాంతం 

10. అగుమంచి - శ్రీమతి సుశీల 

11. సిరిగిరి - కుమారి యమున 

12. మనుమసిద్ధి రాజు - పి.జె. శర్మ 

13. ఖడ్గ తిక్కన - కీ.శే. ఎ.వి. సుబ్బారావు (జూ) 
14. సిద్దనమంత్రి - కీ.శే. ఆర్‌.వి. కృష్ణరావు 


15. రాయశృంగారభట్టు - కీ.శే ఎం.ఎస్‌. రామారావు 
16. చిలకసాని (కన్నమ్మ) - శ్రీమతి సూర్యకళ 

17. జూనమ్మ _ శ్రీమతి ఉదయలక్ష్మి 

18. పోలమ్మ - శ్రీమతి వీణావతి 


ఇంకా - సుశీలా ప్రసాద్‌, అంజన్‌, చిడతల అప్పారావు, పి.వి. నరసింహం, 
సి.వి రమణ మొదలైనవారు కూడా నటించారు. 


(iv) 


ఆరుద్ర అద్భుతసృష్టి కాటమరాజు నాటకం" 
1 


ఆధునికాంధ్ర సాహిత్యాకాశంలో అరుణా ర్రకాంతులు -వేదచల్లిన 
విశిష్టవ్యక్తి ' ఆరుద్ర. ఆరుద్ర రచనాశక్తి బహుముఖీనమైనది. ఆయన ప్రసిద్ధ 
అభ్యుదయకవి మాత్రమేకాదు; గొప్ప పండితుడు, నిశిత విమర్శకుడు, 
నిరంతర పరిశోధకుడు, మంచి ఉపన్యాసకుడు, సమగ్రాంధ్ర సాహిత్య 
చరిత్రకారుడు, చక్కని కథకుడు, డిటెక్టివ్‌ నవలాకారుడు, నాటక 
రచయిత, చలనచిత్ర గీత రచయిత, నాట్య శాస్త్రవేత్త చదరంగ 
క్రీడాకారుడు, ఏకాగ్ర పాఠకుడు, సాహిత్య రసజ్ఞ శేఖరుడు, గొప్పు 
యానవతావాది. 


ఈ “కాటమరాజు కథి' అనే నాటకం ఆరుదగారి విశిష్ట రచన, ఒక 
అద్భుత సృష్టి. దీని రచన 1961లో జరిగిందనీ, శ్రీయుతులు 
జె.వి. రమణమూర్తి, పి.జె. శర్మ వంటి నటుల కోరికపై దీనిని వ్రాశారనీ, 
ఆ నటులు దీనిని పది పదిహే నుసార్ల కన్నా ఎక్కువగానే ప త 
శ్రీమతి రామలక్ష్మిఆరుద్ర తెలియజేస్తున్నారు. ఈ నాటకం *'ప్రగతి'' 
వారపత్రికలో 1-8-1969 నుండి 24-10-1969 వరకూ ధారావాహికంగా 
ముద్రింపబడింది. అక్కినేని నాగేశ్వరరావు ఖడ్గతిక్కనగా దీనినే 
సినిమాగా కూడా తీయాలని కొందరు సంకల్పించినట్టు ఆరోజులో 
పత్రికలలో నేను చదివిన జ్ఞూపకం. 


నేను 1963 నుండి 1968 వరకూ శ్రీ, వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 
“తెలుగు వీరగాథా కవిత్వము" అనే అంశంపై పరిశోధన చేశాను. 
కాటమరాజు కథలను గురించి అనేక నూతన విషయాలు బయటపెట్టాను. 
ఇది ఒక పెద్ద కథాచక్రం (Ballad-cycle) అనీ, దీంటో 32 వీరగాథలు 
ఉన్నాయనీ తెలియజేశాను. నా పరిశోధనకు పూర్వం “భట్టు 
రాయబారము”, “కోటపాటి తాటివృక్షం తెచ్చె కథ”, “ఎర్రగడ్డపాటి 
పోట్లాట” అనే మూడు వీరగాథలు మాత్రమే లోకానికి త్తెల్లుసు. సీటినే 
వేటూరి ప్రభాకరశాస్త్రిగారు మద్రాసు కలం ES రతి 
భాండాగారం నుండి సేకరించి, పరిష్కరిం పకన. పచురింటద్లోటు 


(v) 


గురువర్యులు ఆచార్య తిమ్మూవజ్ఞల కోదండరామయ్యగారు ఆంధ్రపత్రిక 
విజయ సంవత్సరాది సంచిక (1953-54) లో ఈ కాటమరాజు కథలను 
గురించి సుదీర్దమైన నాశ్రిసాన్ని వ్రాశారు. వేటూరివారు పరిష్కరించిన 
పుస్తకానికి సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు మల్లంపల్లి 
సోమశీఖరశర్మగారు మంచి పీఠిక వ్రాశారు. వేటూరి, మల్లంపల్లి, 
తిమ్మూవజ్ఞలగారల రచనలను ఆధారంగా చేసికొని, తాను మరికొంత 
పరిశోధన చేసి ఆరుద్ర ఈ నాటకాన్ని రచించారు. నా పరిశోధన 
ఫలితాలు 1976-78లో కాని గంథరూపం దాల్చలేదు. అందువల్ల ఈ 
నాటక రచనాకాలం నాటికి (1961 నాటికి) ఆరుద్ర నా పరిశోధనను 
ఉపయోగించుకొనే ప్రసక్తి రాలేదు. కాటమరాజు కథలను నేను సేకరించి, 
పరిష్కరించి, 300 UE ౨ సుదీర్హ కీరిక వ్రాసి ఇచ్చిన మూడువేల పుటల 
(గ్రంథాన్ని ఆంధ్రప్రదేశ్‌ సాహి హిత్య అకాడమీవారు రెండు పెద్ద పెద్ద 
సంపుటాలుగా “కాటమరాజు కథలు” అనే పేరుతో (1976లో మొదటి 
సంపుటాన్ని 1978లో రెండవ సంపుటాన్ని) ప్రచురించారు. ఇటీవల 
(1998లో) పొట్టి శ్రీరాములు తెలుగు విశ్చవిద్యాలయంవారు ఈ (గ్రంథాల 
రెండవ ముద్రణ కావించారు. 1976-78 సంవత్సరాలలో నా 
“కాటమరాజు కథలు” వెలుగు చూచిన తరువాత ఆరుద్ర నన్ను చాలా 
(ప్రశంసించారు. నా గ్రంథం ఆధారంగా తన నాటకాన్ని కొంత సవరించి 
ప్రచురించాలని భావించారు. అయితే సమగ్రాంధ సాహిత్య చరిత్ర రచన 
“కృతియొక బెబ్బులింబలె శరీర పటుత్వమునాహరింప”'* అనే రీతిగా వారి 
జీవిత సమస్త శక్తినీ పీల్చివేసింది. ఈ “కాటమరాజు కథ అనే నాటకాన్ని 
పరిష్కరించుకొనే అవకాశం వారికి చిక్కలేదు. అయినా ఈ నాటకం 
కాటమరాజు కథాచక్రం యొక్క సారాంశాన్ని చక్కగా నిరూపిస్తోంది. 
మూల కథాతత్తా్వాన్ని తారుమారుచేసే కల్పనలు ఈ నాటకంలో ఎక్కడా 
లేవు. 
2 

నేను చేసిన పరిశోధన ప్రకారం కాటమరాజు కథాచక్రాన్ని గురించి 

సూలంగా తెలియజేస్తున్నాను క 


ప్రాచీనమూ ప్రశస్తమూ ఆయిన చారిత్రక వీరగాథలలో పల్నాటి 
వీరకథల తరువాత ఎన్నదగినవి కాటమరాజు కథలు. ఇవి ఒక సుదీర్ల 


(vi 


కథాచక్రంగా ఏర్పడి ఉన్నాయి. కాని పల్నాటి వీరకథలను గురించి 
జరిగినంత పరిశోధన వీటిని గురించి జరగలేదు. అందుచేత ఈ 
వీరగాథావృత్తంలోని అనేకగాథలు సాహిత్యలోకానికి అపరిచితాలుగా 
ఉండిపోయాయి. తెలుగు వీరగాథలలో ఇంత పెద్ద వీరగాథావృత్తం 
మరొకటి లేదు. దీంట్లో మొత్తం ౩2 వీరగాథలు ఉన్నాయని నా 
పరిశోధనవల్ల తెలుసుకున్నాను. యథాక్రమంలో వాటిపిర్లు : 


1. “వల్లురాజు కథ” (““వలురాజు కథ” లేక “ఆవుల వలురాజు 
కథ”) 2. “పంపాది కథ”, ౩. “పెద్దిరాజు కథ”, 4. “సింహాద్రిరాజు కథా, 
5. ““'యలనూకరాజు కథ", 6. “నలనూకరాజు కథి*, 7. ““పోలురాజు 
కథ” 8. ““బల్లికురవ పోట్లాట”, 9. '““కాటమరాజుకు పట్టం కట్టినకథ'' 
లేక “కాటమరాజు పట్టా ఖిషికం””, 10. ““కశియావులరాజు కథ, 
11. “పాపనూక కథః”, 12. “ఆవుల మేపు” (దీనికి మరో మూడుపిర్లు 
/ఉన్నాయి. “ఉత్తరాది ఆవులమేపు” - “కాటమరాజు ఉత్తరాది 
ఆవులమేపుి” - “ఆవుల మేపులు : ఉత్తర కాండం”, 13. “పాలేటి కథ” 
లేక ““గంగతర్క౦”” లేక “గంగ-కాటమరాజుూ  తరకవాదంి, 
14. “ఎజ్జియ్య తరకవాదం””, 15. ““జన్నివాడ కథ” (దీనికి మరో నాలుగు 
పిర్లు ఉన్నాయి : “దక్షిణాది ఆవులమేపు'” - “ఆవులమేపులు : దక్షిణ 
కాండం” - “చదరంగం కథ - “పుల్లరి కథి”), 16. “భట్టు 
రాయబారం” లేక “కల్ల రాయబారం”, 17. “కోటపాటి తాటి వృక్షం 
తెచ్చే కథ”, 18. బొంగరాల కథ” (దీనికి మరో మూడు పిర్లు ఉన్నాయి : 
“ముమ్మయ్య-పోచయ్యల బొంగరాలు" : “వేడుక బొంగరాల కథ; 
'“ఆలునుల పోలు, 19. “ఎజ్జిగడ్డపాటి పోట్టాట” - ఇది సుదీర్హమైన 
వీరగాథ. దింట్లో ఏడు కొండలున్నాయి : (1) ““చల్లవారి జగడం” లేక 
““ఈరమాని కథ” లేక “తిక్కనామాత్యుని కథ”, (1) “బొల్లాావు 
జగడం”, (111) “వీర్నీడు యుద్ధం”, (1౪) “కజియావుల రాజు యుద్ధం”, 
(Vv) “బాలరాజుల యుద్ధం”, (V1) “ఆవుల ఎద్దుల జగడం” - 
““ఎల్జియ్యల యుద్ధం”, (౪711) “కాటమరాజు యుద్ధం”, 20. ““అగుమంచి 
కథ”, 21. “భక్తిరన్న కథ'' 

ఈ కథలన్నీ తాళపత్ర రూపంలో యాదవనాథాకారుల యిళ్ళలోో 
ఉన్నాయి. ఇవి కాకుండా “పాపనూక వలపోతి', ““అగుమంచి 


(xi 


వలపోత'', “పల్లికొండ పుటకి*, ““గంగపుటక'', ““ఖైరవకురువ 
యుద్ధం” - అనే మరో అయిదు వీరగాథలు కూడా ప్రచారంలో ఉన్నట్టు 
తెలుస్తోంది. 


కాటమరాజు చంద్రవంశ క్షత్రియుడు. ఇతడు విష్ణుమూర్తికి 74వ 
తరంవాడనీ, శ్రీకృష్ణునికి 23వ తరంవాడనీ కొన్ని వీరగాథలలోని 
వంశవృక్షాల వల్ల తెలుస్తోంది. ఈ సుదీర్ద వీరగాథాచక్రంలో కాటమరాజు 
పితామహుడైన ఆవుల వలురాజు నుండి కాటమరాజు వరకూ - మూడు 
తరాలకు సంబంధించిన ముప్రైరెండు వీరగాథలున్నాయి. ఈ 
వీరగాథలన్నీ పరస్పర సంబంధం కలిగి, వరుసక్రమంలో ఒక పెద్ద 
ఇతిహాసం (2010) లా ఉన్నాయి. 


“ఎలమంచిని పాలించే “కవులావుల గంగురాజు"కు “గంగమ్మ 
అనే భార్యవల్ల ““వలురాజు' - “హరిపాలుడు”” - ““నందగోపాలుడు”” - 
““ గోవర్థనుడు”' అనే నలుగురు పుత్రులు కలిగారు. వీరందరూ “ఖండ 
మొండెముల కోటి*ను పాలించే “కలభూత గంగురాజూ'' తో యుద్ధంచేసి 
మరణించారు. ““ఆవుల వలురాజు”* భార్య '““వల్లమ్మ”. ఈ దంపతులకు 
“సింహాద్రిరాజు” - “పెద్దిరాజు” - “*ఎఆఅనూక రాజూ” - ““నలనూకరాజుూ'* 
- “పోలురాజు' అనే ఐదుగురు కొడుకులు, “కొమరమ్మ'” లేక 
“కొమరక్క” లేక “కొమరగిరి” అనే కూతురు పుట్టారు. వలురాజు 
తరువాత జ్యోతిష్కుల అదేశాన్నిబట్టి ద్వాతీయపుత్రుడైన పెద్దిరాజు 
సింహాసనమెక్కాడు. ఇతడు ఎలమంచిని ఏడేండ్లు పరిపాలించాడు. 
తరువాత ఇతడు సోదరులతో కలిసి '““పంపాద్రి*కి తరలి వచ్చాడు. 
పంపా ।దిలో ఏడేండ్లు పాలించాడు. 


పెద్దిరాజుకు తప్పు, తక్కిన అన్నదమ్ములందరికీ సంతానం కలిగింది. 
పెద్దిరాజు అతని భార్య “పెద్దమ్మ” సంతానంకోసం కల్యాణ పట్టణంలో 
ఉన్న సోమేశ్వరుణ్ణి సేవించడానికి వెళ్ళారు. అక్కడ పెద్దిరాజుకు 
“కాటమరాజు” అనే కొడుకు, “పాపనూకి” అనే కూతురు పుట్టారు. 
పాపనూక దుష్ట నక్షత్రంలో పుట్టింది. అందుచేత పెద్దిరాజు ““వాలికేతువ 
రాజుతో యుద్దంచేసి ““ఆర్లసెంట్ల'' రణరంగంలో హతుడయ్యాడు. 


(viii) 


ఏడేండ్ల బాలుడైన కాటమరాజు వాలికేతువరాజుపై దండెత్తి వెళ్ళి, అతనిని 
చంపి, తండ్రి పగతీర్చుకున్నాడు. పెద్దమ్మ సహగమనం చేసింది. 


సరిగ్గా పెద్దిరాజు మరణించే సమయానికే, అతని సోదరులు 
నలుగురూ, వివిధ స్థలాలలో, పరోపకార్థం యుద్దాలు చేసి, తమ తమ 
శరీరాలను త్యజించారు. సింహాద్రి రాజు ““శ్రీకూర్యం'”పై దండెత్తి వెళ్ళి 
“సింధుభళ్ళాని రాజుతో పోరి చనిపోయాడు. ఎఆఅనూకరాజు ““ఏనుగు 
నాథుని కొండ”*కు పోయి “ఎజ్జిభూపతి”' తో యుద్దంచేసి చనిపోయాడు. 
నలనూకరాజు “నున్న బెజవాడి'కు పోయి, దానిని పాలించే ““నందికిశవ 
రాజులతో పోరాడి మరణించాడు. పోలురాజు ““చెలుకూరు” దగ్గర, 
శ్రీరంగపట్టణాన్ని పాలించే “చోడానిరాజూ'చేత పంపబడిన 
““ముక్కంటి'”తో యుద్ధంచేసి వీరస్వర్గాన్ని అలంకరించాడు. 


సింహాద్రిరాజు భార్య “సింహాద్రి సీత'. ఈ దంపతులకు 
““కతియావుల రాజు” అనే కొడుకు, “'చిట్టినూకి” అనే కూతురు 
పుట్టారు. కకియావుల రాజు ఓరుగంటి ప్రతాపరుద్రుని సేనాని అయిన 
“బితాళు'”' నితో ఏకాంగికయ్యం చేసి జయించాడు. కణియావుల రాజు 
భార్యపేరు “నాగమాంబిక' తేక ““కజియావులనాగ”. చిట్టినూక భర్హపేరు 
“కల్లందుల పోలినేడు'' ఇతడు “'భైరవకురువయుద్ధం''లో చనిపోయాడు. 
చిట్టినూక భర్తతో సాగుమానం చేసింది. ఈ దంపతులకు “పోచయ్య?' 
అనే పుత్రుడు ఉన్నాడు. తాను సహగమనం చేసేముందు ఈ పోచయ్యను 
చిట్టినూక పోలురాజు కూతురైన అగుమంచికి అప్పుజెప్పింది. అగుమంచే 
ఈ పోచయ్యను పెంచి పెద్ద చెసింది. 

ఎఆఅనూకరాజు భార్య ““ఎఅనూక సీతి*. పుత్రుడు ““భట్టావుల 
రాజూ”. ఇతడు ఓరుగల్లులో కేతాళుని తమ్మునితో ఎక్క టీ కయ్యంచేసి 
అతనిని చంపాడు. ఇతని భార్యపేరు “సూరమ్మ” లోక “సూరమాంవికి'. 


నలనూక రాజు భార్య ““నలనూక సీత”. వీరి కొడుకు. ““పెయ్యల 
ఎజ్బియ్య''. ఇతడు కాటమరాజుతో కలిసి ఆలమందను మేపుతూ 
ఉంటాడు. ఇతడు పాలేటి దగ్గర గంగతో వాదించాడు. ఇతని భార్య 
““భయ్యమాంబిక”, 


(ix) 


పోలురాజూ భార్య “శెరిదేవి”. వీరికి “= భక్తిరన్న ౩౩ _ ““ అయితమ రాజు” 
- “ముమ్మయ్య” అనే ముగ్గురు కొడుకులు, “అగుమంచి' లేక 
“అక్కన్న” అనే కూతురు కలిగారు. ““పల్లికొండి' పోలురాజుకు మంత్రి. 
పోలురాజు చెరుకూరు దగ్గర మరణింపగా పల్లికొండ బాలరాజులను 
తీసికొని పంపా ద్రికి వెళ్ళిపోతున్నాడు. మార్గమధ్యంలో ““బల్లికురువి” 
దగ్గర ముక్కంటి మనుమలు బాలరాజులనెదిరించారు.  పల్లికొండ 
““బొల్లావు”ను ప్రార్థింపగా అది వచ్చి శత్రువులను తరిమివేసింది 


పోలురాజు పుత్రులలో అయితమరాజు దొనకొండకు పాలకు 
డయ్యాడు. పెద్దవాడైన భక్తిరన్న, కాలికి పోతూ కల్యాణ పట్టణంలో ఉన్న 
కాటమరాజును పాపనూకను తెచ్చి దొనకొండలో ఉంచాడు. విష్ణు 
స్వరూపుడైన కాటమరాజుకు గోగణం అంతటినీ ఇచ్చి పట్టం కట్టారు. 
అతడు శ్రీశైల ప్రాంతపు అడవులో పశువుల్ని మేపుకుంటున్నాడు. 
పెయ్యల ఎల్తియ్య, ““పద్మరాఘవుడు” అతనితో ఉన్నారు. పాపనూక 
దుష్టనక్షత్రంలో పుట్టడంవల్ల ఆమెను దొనకొండ బయట ఒక మేడలో 
ఉంచారు. 


భక్తిరన్న భార్య ““నల్లమేడ”” లేక ““నల్లమాంబి''. ఈ భక్తిరన్న కాశికి 
పోయి వల్లురాజుకు, పెద్ది రాజాదులకు, వారి వారి భార్యలకు, 
మంత్రులకు, మంత్రుల భార్యలకు గయలో పిండ ప్రదానం చేశాడు. 
ఇతడు కాలిలో ఉండగా, కాటమరాజాదులు ఎజ్జిగడ్డపాటి పోట్లాటలో 
కూలిపోయారని తెలిసి, వెంటనే మేఘరథంలో దొనకొండకు వచ్చి, 
పాపనూకను మేడనుండి తప్పించి, యాదవకాంతలందరికీ సహగమనం 
చేయవలసిందిగా ఆజ్ఞాపించి, తాను ఎజ్జిగడ్డపాటికి పోయి, సోదరులకు 
ఇతర బంధువులకు పాలేటిలో పిండప్రదానం చేశాడు. 


అయితమరాజు దొనకొండకు పాలకుడు. ఇతని షన. “నేతివారి 
పోతు”. ఈ దంపతులకు ““అల్లుదాడెన్న'' అనే కొడుకు, ““సిరిగిరమ్ము” 
అనే కూతురు జన్మించారు. యుద్ధసమయంలో తమ వంశాంకురాన్ని 
నిలుపుకోవడం కోసం, యాదవులు ఈ అల్లుదాడెన్నకు కొంతసైన్యాన్ని 
సహాయంగా ఇచ్చి కటకానికి పంపివేశారు. అయితమరాజు తన పుత్రిక 


(x) 


అయిన  సిరిగిరమ్మను చిట్టినూక ఈుమా రుడైన పోచయ్యకిచ్చి 
పెండ్లిచేశాడు. 


పోలురాజు మూడవకొడుకు ముమ్మయ్య. ఇతని భార్య పేరు 
““చిన్నమల్లు'”. ఈ ముమ్మయ్య పోచయ్య యుద్ద సమయంలో 
దొనకొండలో బొంగరాలాడుతూ ఉంటారు. అప్పుడు ఎల్జిగడ్డపాటి 
పోట్లాట విషయం తెలుస్తుంది. ఇద్దరూ వెళ్ళి అక్కడ శత్రుశిలతో యుద్ధం 
చేస్తారు. దానికి “బాలరాజుల యుద్ధం” అని పేరు. ముమ్మయ్య గొప్ప 
అందగాడు (మహాభారతంలో నకులునిలాగ). 


పోలురాజు పుత్రిక అయిన అగుమంచి లోకోత్తర సౌందర్యవతి. ఈమె 
భర్తపేరు ““పుత్తమరాజుూ” (“'“ఉత్తమరాజు” కాదు. ఇతడు ఈమెకు మేనత్త 
కొడుకు - (కొమరమ్మ కొడుకు. ఈ పుత్తమరాజు ఓరుగల్లులో 
ప్రతాపరుద్రుని  పెంకె గుర్రాన్ని స్పారీచేసిన వీరుడు. 
అగుమంచి-పుత్తమరాజుల పెంపుడు కొడుకు పోచయ్య. పోచయ్య 
పసిబాలుడుగా ఉన్నప్పుడు అతని తల్లి చిట్టినూక భర్తతో సహగమనం 
చేసింది. అందువల్ల ఆ బాలుణ్ణి అగుమించి పెంచి పెద్దచేసింది. 


పెద్ది రాజాదుల సోదరి అయిన కొమరక్క / కొమరమ్మ / కొమరగిరి 
భర్తపీరు ““పందుముల పాపినాయుడు”. ఇతడు పోలురాజు దగ్గర 
మంత్రిగా ఉండేవాడు. పల్లికొండ ఈ కొమరక్కకు పెంపుడు కొడుకు. 
పుత్తమరాజు, “నాచకొళ్ళ నాయుడు” కొమరక్కకు నిజపుత్రులు. 
“చట్టువారి ఎట్బియ్య'', ““పుల్దావుల కేశవయ్య'” అనే మరో ఇద్దరుకూడా 
ఈమెపుత్రులుగా వీరగాథలను బట్టి తెలుస్తోంది. చట్టువారి ఎజ్బయ్య 
కోటపాడునుండి తాటివృక్షాన్ని పెకలించి తెచ్చిన మహావీరుడు. 
నాచకొళ్ళ నాయుడు పాపనూకను పెండ్డాడవలసినవాడు. కాని ఆమె 
దుష్టనక్షత్రంలో జన్మించడం వల్ల అపెళ్ళి తప్పిపోయింది. 


శ్రీశాలం దగ్గర ఆవుల్ని మేపుతున్న కాటమరాజు అక్కడ క్షామం 
రావడంచేత దక్షిణభూములకు తరలివస్తున్నాడు. కనిగిరి సీమలో పాలేటి 
ఒడ్డున గంగతో కాటమరాజు తరకవాదం జరిపాడు. కాటమరాజు తనకు 
చేయెత్తి మొక్కి తేనేకాని అతని ఆలమందను పాలేరు దాటిపోనివ్వనని 


(21) 


గంగ మొండికేసింది. కాయటరాజు మొదట వ్యతిరేకించాడు. ఆడుదానికి 
తాను నమస్కరించనన్నాడు. కాని చివరికి ఆమెకు చేయెత్తి మొక్కాడు. 
అప్పుడు గంగ ఆలమందను పోనిచ్చింది. 


కాటమరాజు తన ఆలమందతో నెల్లూరు సీమలో ప్రవేశించాడు. 
నెల్లూరును పాలించే నల్లసిద్ధిరాజుతో పుల్లరి ఒప్పందం చేసుకున్నాడు. ఆ 
సీమలో ఉన్నంతకాలం తన మందలోపుట్టిన కోడెదూడల్ని 
య గాజా, పుల్లరిగా ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. తన ఆలమందకు 
ఏవిధమైన ఆపదా రాకుండా చూడవలసిన బాధ్యత నల్లసిద్ధిరా జుదని 
తెలియజేశాడు. నల్లసిద్ది రాజు ఉంపుడుకత్తె కుందమాడేవి. ఆమె చిలుక 
గూటినుండి తప్పించుకొని వచ్చి యాదవుల ఆలమందను తన కూతలతో 
బెదిరించింది - పద్మరాఘవుడు ఆ చిలుకను బాణంతో కొట్టి చంపాడు. 
ఈ విషయం కుందమాదేవికి తెలిసింది. ఆమె నల్లసిద్ధికి తెలియకుండా 
బోయలను పంపి ఆలమందను పొడిపించింది. యాదవులకు కోపంవచ్చి 
ఆ బోయల్ని చంపివేశారు. తమ ఆలమందకు నష్టం వాటిల్లిన 
కారణంచేత పుల్లరి ఇవ్వవలసిన అవసరం లేదని సిద్ధిరాజుకు 
తెలియజేశారు. ఎజ్జగడ్డపాటికి తిరిగి వెళ్లిపోయారు. నల్లసిద్ధిరాజు పంపిన 
భట్టు రాయబారం "ఫలించలేదు. చాగలకొండ ఈల్‌ కాటమరాజు 
పినతల్లి కొడుకు చల్ల పిన్నమనీడు ఉన్నాడు. ఖడ్గతిక్కన అతనిపై 
రెండుసార్లు దండెత్తి వెళ్ళాడు. రెండవసారి బ్రహ్మ రుద్రయ్యతో 
ద్వంద్వయుద్ధంచేసి మరణించాడు. ఎజ్జగడ్డపాడులో జరిగిన 
ఘోరయుద్ధంలో కతియావులరాజు - ఎజ్జసిద్ధరాజుతోను, భట్టావులన్న 
- పాప సిద్దిరాజుతోను, అయితమరాజు - దడరోహాతరాజు. కస్తూరి 
రాజులతోను, ముమ్మయ్య - ఉండవెల్లి విరిగోపుతోను, నాచకూళ్ళ 
నాయుడు - గుత్తిఖీమునితోను, పోచయ్య - తిర్ణమల తిప్పయ్యతోను, 
కాటమరాజు - 'నల్లసిద్ధిరాజుతోను చెకరాత్రోతు. చివరికి యుద్ధంలో 
యాదవులు వటట కు కాటమరా తన కన తీర్చుకున్నాడు. 


ఈ కథాచక్రంలో నల్లసిద్ధిరాజు, ఖడ్గతిక్కన ఇద్దరే చారిత్రక వ్యక్తులు. 
ఓరుగంటి ప్రతాపరుద్రుని “ప్రసక్తి ఉన్న వీరగాథలు కూడా నాకు 
లభించాయి. పల్నాటియుద్ధం కీ.శ. 12వ శతాబ్ది చతుర్ధ్ణపాదంలో 


(xii) 


జరుగగా, కాటమరాజు ఎజ్జిగడ్డపాటి పోట్లాట క్రీ.శ. 13వ శతాబ్ది 
చతుర్ధపాదంలో జరిగింది. ఇది కాకతీయ "మహారాణి రుద్రమదేవీ 
పాలనాకాలం చివరిభాగంలో, అంటే ప్రతాపరుద్రుడు యువరాజుగా 
ఉన్నపుడు జరిగిందని శాసనాధారాలను బట్టి, వీరగాథలను బట్టి 
తెలుస్తోంది. అంటే కాటమరాజు - నల్లసిద్ధిరా జుల యుద్ధం క్రీశ 
1280-1297 మధ్యకాలంలో జరిగింది. మనుమసిద్దే నల్లసిద్దో అనడం 
సరికాదు. మనుమసి ద్ధి కొడుకు నల్లసిద్ధి. ఇతడు నెల్లూరును “పాలించిన 
తెలుగు చోళరాజు, ప్రతాపరుద్రుని యౌవేరాజ్యకాలమే (కీశ 1280- 1296) 
నల్లసిద్ధికాలం. ఈ నల్లసిద్ధియే కాటమరాజునకు ప్రత్యర్థి. 


ఈ కాటమరాజు కథాచక్రాన్ని శ్రీనాథుడు రచించినట్లుగా జనశ్రుతీ 
కాకుండా, కొందరు గాథాకవుల వాక్యాలుకూడా సాక్ష్యమస్తున్నాయి. 
కాని ఆ శ్రీనాథుని పేరుతో ఉన్న వీరగాథ ఒక్కటికూడా ఈనాడు మనకు 
లభించడం లేదు. గంగుల పినయెల్లయ రచించిన ఎల్జగడ్డపాటి పోట్లాటను 
వేటూరి ప్రభాకరశాస్త్రిగారు పరిష్కరించారు. ఇందులో మూడు 
వీరగాథలు ఉన్నాయి. మద్రాసు, తిరుపతి ప్రాచ్యలిఖిత పుస్తక 
భాండాగారాలలో ఐదు కథలు మాత్రమే ఉన్నాయి. తక్కిన కథలన్నీ 
ప్రజలలోనే ఉన్నాయి. 


నేను సుమారుగా ఇరవై వీరగాథలకు సంబంధించిన తాళపత్ర 
గ్రంథాలను సేకరించాను. ఈ గ్రంథాలవల్ల కాటమరాజు కథలను 
రచించిన జానపద కవుల పిర్లు కొన్ని తెలియవచ్చాయి. పైన తెల్పిన 
గంగుల పినయెల్లయ పేరుతోపాటు మరో ఆరుగురు ప్రాచీన జానపద 
కవులు వెలుగులోకి వచ్చారు. వారి పిర్లు : “వడరుప మద్దులేటి కవి”, 
“మల్లయి” ““తనకబండి ఘట్టయ్య'', “కట్టెబోయిన మారయ్యకవి'', 
“కదిరి మంగళం వెంకటాద్రి” లేక ““మంగళపురి వెంకటాద్ర”, 
““జరుగుపల్లె చెన్నయ్య”. 

ఈ కాటమరాజు కథలను “కొమ్ములవారు” అనే మాదిగలు 
పాడుతూ ఉంటారు. వీరు యాదవులను యాచించి జీవిస్తారు. 
యాదవులలో కొన్ని శాఖలవారు కూడా ఈ కథలను పాడుతున్నారు. 
వీరిని “సుద్దులగొల్లలు” లేక “తెరచీర భక్తులు” అనే పేర్లతో 
వ్యవహరిస్తారు. 


యు 


యాదవుల కులదైవం గంగ. ఈమె ఆంధ్రదేశంలో ఉన్న ప్రధానగ్రామ 
దేవతలలో ఒకతె. కొన్ని గ్రామాలలో ఈ గంగకు జాతరలు 
అతివైభవంగా జరుపుతారు. అటువంటి గంగజాతరలలో కాటమరాజు 
కథలను పాడటం ఆచారం. 
3 


ఇప్పుడు ఆరుద్రగా కాటమరాజు నాటక వైశిష్టా్టన్ని వివరిస్తున్నాను. 


“కాటమరాజు కథి” అనే ఈ నాటకంలో 34 రంగాలు ఉన్నాయి. 
అంక విభజన లేదు. ఇది ప్రదర్శనాన్ని దృష్టిలో పెట్టుకొని వ్రాయబడిన 
నాటకం. నాటకవిమర్శను గురించి మా గురుదేవులు దిగుమర్తి 
సీతారామస్వామిగారు నాకు ఒక రహస్యాన్ని చెప్పారు. “నాటకాన్ని 
విమర్శించేటప్పుడు = నాటక రచనను చదివి విమర్శించకూడదు; నాటక 
ప్రదర్శనను చూచి విమర్శించాలి”” అన్నారు. నేను ఈ నాటక ప్రదర్శనను 
చూడలేదు. నాటక రచనను చదివి విమర్శిస్తున్నాను. ఇది సరియైన పద్ధతి 
కాదని నాకు తెలుసు. అయినా ఇప్పుడు మనం ఇంతకన్నా చేయగలిగింది 
ఏమీ లేదు - అని కూడా నాకు తెలుసు. 


సుదీర్ణమైన ఈ వీరగాథా చక్రంలో మూడు తరాలకు సంబంధించిన 
౩2 కథలు ఉన్నాయి. వీటినన్నింటినీ కలిపి ఒక్క నాటకంగా వ్రాయడం 
సాధ్యమయ్యేపని కాదు. మహాభారత కథను తిరుపతి వేంకటకవులు ఆరు 
నాటకాలుగా వ్రాయగలిగారేకాని ఒక్క నాటకంగా వ్రాయలేక 
పోయారు. అలాగే ఆరుద్ర కూడా ఈ కథాచక్రంలో పరాకాష్ట (climax) 
అయిన ఎజ్జగడ్డపాటి పోట్లాటను మాత్రం ప్రధానంగా గ్రహించి ఈ 
నాటకాన్ని రచించారు. దీనికి ““భట్టురాయబారం” అనే వీరగాథను 
కూడా చేర్చుకున్నారు. “కోీటపాటి తాటివృక్షం తెచ్చేకథి'నూ, 
“దక్షిణాది ఆవులమేపు” అనే కథనూ కొంత స్పృ్రృళించారు. 
భట్టురాయబారాన్నిి యథాతథంగా అనుసరించడం వల్ల పదహారవ రంగం 
సుద్వీర్ణరమయిపోయింది. ““ఎజ్జిగడ్డపాటి పోట్లాటి''ను కూడా చాలా భాగం 
యథాతథంగా అనుసరించి నప్పటికీ, ఖడ్గతిక్కన బ్రహ్మరుద్రయ్యల 
ద్వంద్వయుద్ధంలాంటి రసవత్తరఘట్టాలు కొన్ని దాటవేశారు. ఈ 
ఘట్టాన్ని కేవలం మూడు నేపథ్య పద్యాలతో సరిపెట్టారు. (చూ. ఇరవై 


(xiv) 


రెండవ రంగం). నాటకంలోని యుద్ధభాగంలో రంగాలు చాలా 
చిన్నవిగా ఉన్నాయి. వీటిని కొంచెం పెంచి మరికొన్ని విషయాలను 
చేర్చివుంటే బాగుండేది. చివరికి రాను రాను కథను త్వరత్వరగా 
పరుగెత్తించినట్లుగా కనబడుతుంది. నాటక ప్రదర్శన రెండుగంటలకు 
మించకూడదు అనే నియమంకూడా ఈ థీఘుగమనానికి కారణం 
కావచ్చును. ఇటువంటి చిన్న విషయాలు కొన్ని తీసి పక్కనపెడితే, ఇది 
చాలా గొప్ప నాటకమని నిస్సందేహంగా చెప్పవచ్చును. 


అసలు నాటకం వ్రాయడం చాలా కష్టమైన పని. నవలా రచనలో ఒక 
వెసులుబాటు ఉంటుంది. రచయిత చెప్పదలచుకున్న కథనంతా 
పూసగ్రుచ్చి నట్లు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వర్ణనలు 
కూడా చేర్చి పెంచి కథను పెద్ద చేయవచ్చు. నాటకంలో అలా కుదరదు. 
నాటకరచన ఒకరకంగా చిత్రలేఖనం, వఐగ్రహశిల్పంలాంటిది. మొత్తం 
కథలో ఆయువుపట్టులైన ఘట్టాల్ని ఎన్నుకోవాలి. వాటిని మాత్రమే 
నాటకరచనలో ఇముడ్చుకోవాలి. అంకాలుగా రంగాలుగా 
విభజించుకోవాలి. ప్రేక్షకులకు రక్తికట్టేలా పటిష్టమైన సంభాషణలు, 
పాటలు, పద్యాలు చేర్చుకోవాలి. ఇది మిక్కిలి కష్టసాధ్యమైన పని. ఈ 
పనిని ఆరుద్ర అఆతిసులభంగా చేయగలిగారు. “ఎలా చేయగలిగారు? - 
అని మనం ఆశ్చర్యపోనక్కరలేదు. అనేక చలనచిత్రాలకు మాటలు 
పాటలు వ్రాసిన మహానుభావుడికి ఈ నాటకరచన నల్లెరుపై బండినడక 
కదా! 


కాటమరాజా కథాచగ్రాన్ని “ఆ యాదవభఖారతంి” అంటారు. 
“యాదవ భారతం ఎద్దుమోత బరువు” అనే సామెత కూడా ఉంది. 
కాటమరాజు కథలు వ్రాయబడిన తాటాకు పుస్తకాలన్నీ ఎద్దులపై 
వేసికొని, “సుద్దులగొల్లలు'', ““కొమ్ములవారు'' అనే గాథాకారులు 
ఊరూరా ప్రయాణం చేసి ఈ వీరగాథలను పాడేవారు. అందువల్ల ఈ 
సామెత పుట్టింది. అయితే ఆరుద్ర ఈ కాటమరాజు కథను 
ఈమాతుణంతో పోల్చి చక్కగా చిత్రించారు. నిజానికి ఇదే మంచి 
పద్ధతి. దీనికి “యాదవ భారతం” అనే పేరు ఉన్నా, మహాభారత కథతో 
దీనికి ఎక్కువ పోలికలు లేవు. పల్నాటి వీరచరిత్రకు మాత్రం 


(xv) 


మహాభారతంతో చాలా పోలికలు ఉన్నాయి. రామాయణ 
మహాభారతాలు భారతీయ సంస్కృతికి పట్టుగొమ్మలయితే, పల్నాటి 
వీరచరిత్ర, కాటమరాజు కధ ఆ సంస్కృతిలో ఉపసంస్కృతి అయిన 
మన ఆంధ్రసంస్కృతికి ఆయువుపట్టులు; అచ్చమైన తెలుగుదనానికి 
మణిదర్చ్పణాలు! పల్నాటి వీరచరిత్రను “వీర విద్యావంతులు” అనే 
మాలవారు, కాటమరాజు కథలను ““కొమ్ములవారు'' అనే మాదిగవారు 
తరతరాలుగా పాడుతూ పరిరక్షిస్తూ వచ్చారు. ఆంధ్రులంతా ఈ రెండు 
దళిత కులాలకూ ఎంతో బుణపడి ఉన్నారు! పల్నాటి వీరచరిత్రలో 
““కన్నమదాసు””, కాటమరాజు కతలలో “వీరినీడు'” ఈ 
దళితకులాలవారి శార్య ప్రతాపాలకు ఎత్తిన విజయపతకాలు !! 


ఆరుద్ర కాటమరాజును శ్రీరామచంద్రుడుగాను, సిరిదేవిని కైకగాను, 
అయితమరాజును భరతుడుగాను, దక్షిణాది' ఆవులమేపును 
అరణ్యవాసం గాను, ఎర్రయ్యను లక్ష్మణునిగాను, చిలకసాని కన్నమదేవి 
(కుందమాదేవిని శూర్పణఖగాను, ఆమె చిలుకను మాయలెేడిగాను, 
ఆవులను ఎద్దులను వానరసైన్యంగాను, ఆవులు ఎద్దులు నెల్లూరు 
పంటపొలాలను నాశనం చేయటం లంకాదహనంగాను, 
భట్టురాయబారాన్ని అంగదరాయబారంగాను, ఖర్గతిక్కనను 
ఇంద్రజిత్తుగాను, వీరినీడును జాంబవంతునిగాను,  సిద్ధిరాజును 
రావణునిగాను చక్కగా ధ్వనింపజేశారు. అలాగే మహాభారతం 
పోలికలనుకూడా కొన్నిచోట్ల సూచించారు. పోచయ్యను అభిమన్యునితో 
పోల్వారు. పుల్లరి ఒప్పుదం భగ్నం కావడం, భట్టురాయబారం మొదలైనవి 
మహాభారత కథను కూడా ధ్వనింపజేస్తాయి. ఖడ్గతిక్కన కర్గుడులా 
కూడా కనబడతాడు. (కర్ణుడు మహావీరుడే అయినా అధర్మపక్షంలో 
చేరటం వల్ల నాశనమైపోయాడు). 


మనం చిన్నప్పుడు ““ఖడ్గతిక్కన'' పాఠం చదివేవాళ్ళం. అందులో 
యాదవులు - ముఖ్యంగా కాటమరాజు  ప్రతినాయకుడుగా 
కనబడేవాడు. నెల్లూరు పచ్చిక వీళ్ళలో ఆవుల మందలను మేపుకొని, 
పుల్లరి ఎగొట్టి వెళ్ళిపోయిన మోసగాడుగా కాటమరాజును భ్రమపడే 
వాళ్ళం. చిలకసాని మోసం, బోయలు యాదవుల ఆవుల్ని చంపడం ఆ 


(xvi) 


పాఠులో ఉండేది కాదు. ఒక్క ఖడ్గతిక్కన ఘట్టాన్ని మాత్రమే 
వర్ణించటంవల్ల అలా అనిపిస్తుంది. మొత్తం కాకతుమరాజు కథలన్నీ 
చదివితేనేకాని యాదవులకు "జరిగిన ఆన్యాయం అర్థం కాదు. ఈ 
వీరగాథలలో కాటమరాజు కథానాయకుడు (ఖడ్గతిక్కన కాదు. అతని 
తాత ఆవుల వలురాజు, అతని తండ్రి పెద్దిరాజు, ఆ పెద్దిరాజు 
అన్నదమ్ములు సింహాదిరాజు,  యటఅనొకరాజు, నలనూకరాజు, 
పోలురాజు, తిరిగి వీరి కుమారులు - ఇలా మూడుతరాలకు 
సంబంధించిన యాదవవీరులు, ప్రతి ప్రదేశంలోనూ అన్యాయానికి బలి 
అయిపోయారు. గోవుల్నీ |బ్రాహ్మణుల్నీ రక్షించటానికీ, శరణన్నవారిని 
కాపాడటానికీ ప్రాణత్యాగం చేసిన మహావీరులు యాదవులు ' దీనివల్లనే 
“పరకార్యం కోసం పాడైపోయింది యాదవకులంి” అనే సామెత కూడా 
పుట్టింది. యాదవుల్ని నాశనం చేయటానికి వచ్చిన ఖడ్గతిక్కనను 
హంపకులతో వదలిపెట్టడంలోనే వారి జౌదార్యం, బాహ్మణభక్తి 
కనబడతాయి. అసలు *' “ఖడ్గతిక్కన మహావీరుడు. అతడు గొప్పయుద్ధం 
చేశాడు. అతనికి సాటిగల వీరుడు మరొకడు లేడు” అని లోకానీకి 
తలియజెప్పినది నెల్లూరి ప్రజలు కాదు, సిద్ధిరాజు అసలే కాదు. (నిజానికి 
వీరంతా ఖడ్గతిక్కనను గేలిచేసి అవమానించినవారు). ఖడ్గతిక్కన 
వీరత్వాన్ని స్థాపించినవారు అతని శత్రువులైన యాదవులు మాత్రమే. 
యాదవ జానపద కవులు తమ నాయకుడైన కాటమరాజు కథలను 
వ్రాసుకుంటూ, తమ శత్రువైన ఖడ్గతిక్కన శౌర్యాన్ని మహోన్నతంగా 
చిత్రించారు. యాదవుల స్వచ్చమైన మనస్సులకు ప్రమాణం ఇంతకన్నా 
ఇంకేమి కావాలి? 

కాటమరాజుకు జరిగిన అన్యాయాన్స్‌, యాదవుల కౌదార్యాన్నీ, 
ఆరుద్ర ఈ నాటకంలో ఎంతో ప్రతిభావంతంగా చిత్రించారు. 
సిదిరాజుకు తెలియకుండా చిలకసాని చేసిన మోసం, బోయలు చేసిన 

హత్యను చెప్పడమే కాకుండా, ఖడ్గతిక్కనకు తెలియకుండా రాయ 
శృంగారభట్టు లంచం పుచ్చుకోవడాన్ని కల్పించి సన్నివేశానికి మరింత 
బలాన్ని చేకూర్చారు. ఖడ్గ్డతిక్కన పాత్రకు మరింత కొన్నత్యాన్ని 
సంతరించారు. అతని మరణానికి మరింత విషాదాన్నీ సమకూర్చారు. 
ఖర్గతిక్కన కుటుంబంలోని స్ర్రీలుకూడా వీరవనితలని ఒక సన్నివేశ 
కల్పనతో చక్కగా నిరూపించారు ఆరుద్ర. 


(xvii) 


నాటకరచన చాలా కష్టమని ఇదివరకే మనవి చేశాను. ఎందుకంటే 
నాటకంలో కథంతా ఏకరవు పెట్టడానికి వీలుండదు కాబట్టి. 
అతిప్రధానమైన సన్నివేశాలను ఎన్నుకోవడంలో కఏప్రతిభ దాగి 
ఉంటుంది కాబట్టి. పైగా నాటకంలో వీరరస ప్రధానమైతే రచన మరీ 
కష్టం. వీరరస పొషఅనుంతో యుద్ధవర్ణనలలో దాగి ఉంటుంది. అయితే 
యుద్దాన్ని రంగస్థలంపైన చూపి ంచడానికి వీల్లేదు (సినిమాలో మాత్రమే 
వీలుంటుంది కాబట్టి 5 వీరరస ప్రధానమైన నోటుక రచన కత్తిమీద సాము | 
ఈ సామును ఆరుద్ర ఎంతో నేర్పుతో నిర్వహించారు. ఈ విషయంలో 
వారికి సినిమాస్కిప్పులు వ్రాసే అనుభవం బాగా తోడ్పడింది. కొన్నిచోట్ల 
(పదమూడవ రంగంలో) ఛాయా నాటకం  టెక్షిక్కు 
ఉపయోగించడంలో ఆరుద్ర కౌశలం కనబడుతుంది. 


నాటక రచనకు ప్రాణం అద్భుతమైన సన్నివేశాలను కల్పించడం, ఆ 
సన్నివేశాలకు అనుగుణమైన సంభాషణలను బింకంగా వ్రాయడం. 
వీరగాథలలో అయితే వీరరసానికి అనుగుణంగా పాడదగిన 
ద్విపదచ్చ్చందస్సు ఉంటుంది. పంబజోడు తిత్తి, తాళాలతో సంక్రమించే 
గతిశుతులతోడి సంగీతం ఉంటుంది. గాథాకారుని వీరవేషం ఉంటుంది. 
అందువల్ల వీరరసం బాగా రక్తి కడుతుంది. అయితే మరి నాటకంలో 
ఎలాగ? అని ఆలోచించుకొని, ఆరుద పటిష్టమయిన సంభాషణలు 
సమకూర్చుకున్నారు. అవసరమనుకున్నచోట్ల వీరగాధలలోని కొన్ని 
ద్విపదపంక్తుల్నే వచనంగా మార్చి వ్రాశారు. వింకంకోసం యతిప్రాసల్ని 
అలాగే ఉంచివేశారు. ప్రజలలోను పండితలోకంలోను వ్యాప్తిలో ఉన్న 
అనేక చాటుపద్యాలను సేకరించి, ఆభరణంలో వజాలు పొదిగినట్లుగా, 
నాటకంలో ఆయా సముచితస్థానాలోో పొదిగారు. కొన్ని పద్యాలను 
సాంతంగా వ్రాసారు. వీరగాథలనుండి కొన్ని ద్విపద పంక్తుల్ని 
యథాతథంగా గ్రహించి ఉపయోగించుకున్నారు. ఇలాగ పాటలు 
పద్యాలు చేర్చటం వల్ల ఈ నాటక రచన పొంకంగా, వింకంగా, 
రసస్ఫోరకంగా ప్రకాశిస్తోంది. పద్యాలు లేని నాటకాన్ని కంఠమెత్తి 
రాగాలాపన చేయటానికీ వీలులేని నాటకాన్ని తెలుగువాడు ఆదరించడు 
అనే రహస్యం ఆరుద్రకు బాగా తెలుసు. అందుకే ఈ నాటకంలో 
రసవంతమైన పద్యాలు చేర్చారు. 


(xviii) 


“కాటమరాజు కథి” అనే ఈ నాటకంలో ఆరుద్ర వీరరసపోషణ 
మిక్కిలి సమర్థవంతంగా నిర్వహించారు. ఈ నాటకాన్ని కేవలం 
పాఠకునిగా చదువుతూ ఉంటేనే ఎన్నో సందర్భాలలో నేను 
వీరరసావేశంతో ఊగిపోయాను. ప్రిక్షకుడుగా నాటక ప్రదర్శన చూచి 
ఉంటే ఇంకెంతగా చలించిపోయేవాడినో అని అనిపించింది. ఈ 
నాటకంలో వీరరసం ప్రధానరసమే అయినా సందర్పోచితంగా 
శృంగారరసాన్ని హాస్యరసాన్ని కూడా పోషించారు ఆరుద్ర. 


ఈ నాటకంలోని పాత్రలన్నీ వీరగాథాచక్రంలో ఉన్నపాత్రలే. ఒక్క 
(పిచ్చి) “పుల్లయ్య” పాత్ర మాత్రం ఆరుద్ర కల్పించారు. పోచయ్యకు 
“ముమ్మయ్య'' అనే మేనమామ ఉన్నాడు. అతడూ పోచయ్య ఈడువాడే. 
ఇద్దరినీ ““బాలరాజులు” అంటారు. ఇద్దరూ కలిసి బొంగరాలు 
ఆడుతారు. అది ఒక ప్రత్యేకమైన వీరగాథ. దానిపేరు “ముమ్మయ్య- 
పోచయ్యల బొంగరాలు”. ఈ యుమ్మయ్య మహాభారతంలో నకులుడు 
లాగ చాలా అందగాడు. “ఆడువారిలోకెల్ల అగుమంచి తీరు; 
మొగవారిలోకెల్ల ముమ్మయ్య తీరు అని జానపదులు అంటూ 
ఉంటారు. ఈ ముమ్మయ్య పాత్రను, “పల్లికొండ'' అనబడే కాటమరాజు 
మంతి పాత్రను ఆరుద్ర వదలివేశారు. అలాగే చిలకసాని పేరు 
““కన్నమదేవి* అని వ్రాశారు ఆరుద్ర. వీరగాథ లలో ఈమెపేరు 
“కుందమాదేవి” అని ఉంది. ఈమె సిద్ధిరాజు ఉంపుడుగత్తె. 
పట్టపురాణిపేరు ““త్రిభువనటేవి””. భట్టురాయబారాన్నిి తెలియజేసిన 
రంగంలో (16వ రంగంలో) కోటపాడునుండి తాటివృక్షాన్ని తెచ్చిన 
వీరుడు ఎజ్బయ్య అని చెప్పారు ఆరుద్ర. అంటే వారి దృష్టిలో ఇతడు 
కాటమరాజుతో కూడా ఆలమందతోఉండి అతనికి లక్ష్ర్రణసమానుడైన 
“పెయ్యల ఎల్జియ్య”"' అని. ఈ పెయ్యల ఎజ్జియ్య కాటమరాజు పినతండ్రి 
అయిన నలనూక రాజు కొడుకు). కాని యిది సరికాదు. ఆ తాటిచెట్టును 
తెచ్చినవాడు ““చట్టువారి ఎజ్బియ్య''. ఇతడు కాటమరాజు మేనత్త అయిన 
కొమరమ్మ కొడుకు. కాటమరాజు కథలలో ఈరకంగా ఇద్దరు 
ఎలజ్జియ్యలు ఉన్నారు. ఈ నాటకంలో మరొక చిన్న తేడా ఉంది. 
కాటమరాజు సైన్యాధ్యక్షుడు గోసంగిదళ నాయకుడు అయిన “'పీరినీడు”” 
మాల అని ఆరుద్ర చెప్పారు. ఇది సరికాదు. అతడు మాదిగ కులానికి 


యల 


చెందినవాడు. ఈ నాటికిని *““కొమ్మలవారు'” అనే మాదిగలు 
యాదవులను యాచించి బతుకుతున్నారు. (పల్నాటి వీరకధలకు 
మూలం మాలవారనీ, కాటమరాజు కథలకు మూలం మాదిగవారనీ 
ఇంతకుముందే తెలియజేశాను). వీరు తరతరాలుగా కాటమరాజు 
కథలను పాడుతున్నారు. ఆరుద్ర ఈ నాటకం వ్రాసేనాటికి (అంటే 1961 
నాటికి కాటమరాజు కథాచక్రంలోని పెక్కుకథలు వెలుగుచూడక 
పోవటం వల్ల, ఈ రకమైన ఒకటి రెండు పొరపాట్లు దొర్లాయి. ఇది పాత్రల 
పేర్లకు సంబందించినవేకాని సంఘటనలకు సంబంధించినవి కావు. 
సంఘటనలకు సంబంధించిన ఒకటి రెండు మార్పులు ఈ నాటకంలో 
ఉన్నా అవి ఎంతో జొచిత్యవంతంగా ఉన్నాయి. ఉదాహరణనికి - 
వీరగాథలలో ఖడ్గతిక్కన చనిపోయిన తరువాత అతని తండి 
సిద్ధనామాత్యుడు రణభూమికి వెళతాడు. అక్కడ శరీరం నుంచి 
విడిపోయినా సరే పౌరుషంతో ఎగిరెగిరి పడుతున్న ఖడ్గతిక్కన కండలను 


““జలధిలో మీనముల్‌ చలియించునట్లు 
నెత్తుటి వజ్బులో తత్తునియలుగ 
తిక్కన్న కండలు తెలాడుచుండె 
ఎగిసెగిసి పడుచుండె నీవలావలకు ! 
కనుగొని కండలు కన్నీరుగార్చి 
కావిధోవతిని ఆ కండలు పొదివి 
అప్పుడు నెల్లూరి కాతడేతెంచె.”'” 


అని వీరగాథలలో ఉంది. ఆ కండలలో జానమ్మ సాగుమానం 
(సహగమనం) చేస్తుంది. మరికొన్ని కథలలో ఖడ్గతిక్కన గుల్తిం ఆతని 
శిరస్సును నోటితో కరచుకొని నెల్లూరుకు వస్తుంది. ఆ తలను ఒడిలో 
పెట్టుకొని పల్లకిలో ఊరేగి, జానమ్మ సాగుమానం చేస్తుంది. ఈ 
సహగమన విషయాన్ని ఆరుద్ర పరిహరించడం (స్త్రీవాదం పెల్లుబికిన) 
ఆధునిక కాలానికి అనుగుణంగానూ సముచితంగానూ ఉంది. 
ఖడ్గతిక్కన భార్యపేరు “చానమ్మ' కాదు; ““జానమ్మ” అని ఆరుద్ర 


(xx) 


చక్కగా గుర్పించారు. నెల్లూరు జిల్లాలో ““జూనపాడు”” అనే (గాయం 
ఉంది. అక్కడ ““జానమ్మ* అనే గ్రామదేవత ఉంది. ఈ దేవత పేరునే 
ఆమెకు పెట్టి ఉంటారు ఆమె తల్లిదండ్రులు. లేదా ఖర్గతిక్కన భార్య 
జానమ్మే పేరంటాలుగామారి, ఆమె పేరుతో అక్కడ గ్రామం వెలిసి 
ఉండాలి. ““థైర్యంబు నీమేన తగిలియుండుటంజేసి” అనె సీస పద్యం 
స్థానిక చరిత్రలు - 18వ సంపుటిలో ఉన్న చాటుపద్యం. దీనిని యాదవుల 
ఆస్థానకవి ' “కొమరుబంగరు భట్టు” ఖర్గతిక్కనను గూర్చి చెప్పినట్టుగా 
ఆరుద్ర చేసిన కల్పన ఎంతో ఆటకే కుదిరింది. అయితే స్థానిక 
చరిత్రలలోని పద్యానికీ, ఈ పద్యానికీ కొన్నిపాదాలలో కొంచెం కేడా 
ఉంది. కాటమరాజు వేశ్యావృత్తికీ వెట్టివృత్తికీ వ్యతిరేకుడు అనే అంశాన్ని 
కూడా ఆరుద్ర గమనించలేదు. భట్టురాయబారంలో యాదవుల భట్టు 
అయిన కొమరుబంగరుభట్లు సిద్ధిరాజ భట్టుతో ' “మారాజు ధర్మాత్ముడు. 
పొగడ వచ్చినవారికి భూరిసత్యారాలు చేస్తాడు. కోరుకో ఏం కావాలో! 
మణులా - మాణిళక్యాలా - అందలాలా - అందగత్తిలా? ఏమడిగినా 
ఇస్తాడు” అనడం సరికాదు. వీరగాథలో ఇలా లేదు. ““దాసీలు వేశ్యలు 
తప్పు ఏదైనా అడుగు” అని ఉంది. 


““కామతార్థములిచ్చు కాటమరాజు 
దాసి వేశ్యలు రెండు తప్పక విడిచి 
ఎంతైనా ఆశపడి ఏమి అడిగెదవు 
అడుగుమా రాయళశృంగావళి భట్టు [2 


ఆరుద్ర ఈ నాటకాన్ని “గంగగుడి రంగంతో ప్రారంభించి, చివరికి 
“గంగగుడి' రంగంతోనే ముగించడం గొప్ప కిల్చ్పవిశేషంతో కూడుకొని 
ఉంది. యాదవుల కులదైవం గంగ. గోగణం ఉనికికి గంగయే 
ప్రాణాధారం. పల్నాటి వీరకథలన్నీ చెన్నకేశవుని చుట్టూ 
పరిభ్రమించినట్లు, ఈ కాటమరాజు కథలన్నీ గంగ చుట్టూ 
పరిభ్రమిస్తాయి. అందువల్ల ఆరుద్ర చూపించిన ఈ శిల్పం ఎంతో 
అర్థవంతంగా ఉంది. 


ఎ యుద్ధమైనా దాని పర్యవసానం సర్వనాశనమే ' == అనే అంశాన్ని 
ఈ నాటక చందు కథానాయకుడైన కాటమరా జుచేత అనిపిస్తారు 


(xx) 


అరుద్ర. “ఏ యుద్ధంలో గెలిచినవాడైనా మరుక్షణంనుంచే క్షణక్షణం 
ఓడిపోతాడు” అంటాడు కాటమరాజు. చిట్టచివరికి ధర్మం జయిస్తుందనీ, 
నీతిపరులకు కీర్తి వస్తుందనీ, భరతభూమి ధర్మబద్ధంగా ఉండాలనీ, 
ఆవులన్న కాటమరాజు చరిత్ర శాంతిసందేశాన్ని ఇస్తోందనీ - నాటకం 
చివరలో భరతవాక్యంలాగ కొమరుబంగరుభట్టు చేత ఆరుద్ర అనిపిస్తారు. 
దీనినిబట్టి ఆరుద్ర గొప్ప మానవతావాది అనీ, శాంతికాముకులనీ 
స్థాపించబడుతోంది. 


గెలుపు ఎవరిది? అనే విషయం - పల్నాటి వీరకథలలోలాగే ఇక్కడ 
కూడా అస్పష్టంగా ఉంటుంది. రామాయణంలోనూ మహాభారతం 
లోనూ ధర్మపక్షం జయిస్తుంది. తెలుగువారి ఈ జానపదేతిహాసాల్లో 
కూడా ధర్మమే జయించిందని జానపదకవులు వర్ణించారు. కాని 
వాస్తవంగా అధర్మం జయించినట్టుగా మనకు అనుమానం కలుగుతుంది. 
పల్నాటి వీరచరిత్రలో రాయబారిగా వెళ్ళిన అలరాజు విషప్రయోగంతో 
చంపబడతాడు. యుద్దంలో బాలచంద్రుడు చనిపోతాడు. మలిదేవాదులు 
చనిపోతారు. ఒక్క బ్రహ్మనాయుడు మాత్రం మిగులుతాడు. శత్రుపక్షంలో 
నలగామరాజు మిగులుతాడు; నాయకురాలు నాగమ్మ మిగులుతుంది. 
బ్రహ్మనాయుడు నలగాముని పట్టా భిక్తునిజేసి, నాయకురాలిని మంత్రిగా 
నియమించి, తాను విరక్తుడై తపస్సు చేసుకొనడానికి గుత్తికొండ విలంలో 
ప్రవేశిస్తాడు. ఎవరు జయించినట్లో మనకు అర్ధంకాదు. స్థానిక చరిత్రలలో 
నలగాముడే జయించినట్లుగా ఉంది. ఈ కాటమరాజు కథలలో కూడా 
కాటమరాజు జయించి నట్లుగాను, దేవతలు పుష్పవృష్టి కురిపిస్తే 
చనిపోయిన యాదవులు, ఎద్దులు, ఆవులు బతికినట్లుగాను జానపదకవి 
వర్ణిస్తాడు. కాని కాటమరాజు తిరిగి పట్టాఖిషిక్తుడైనట్టుగా మనకు 
కనబడదు. అయితమరాజు కొడుకు అల్లుదాడెన్న పట్టాభిషిక్తుడవుతాడు. 
కాశినుండి తిరిగి వచ్చిన భక్తిరన్న, ఎజ్జిగడ్డపాటి రణభూమిలో 
చనిపోయిన యాదవులందరికీ పాలిటిలో పిండప్రదానం చేస్తాడు. 
అందువల్ల కాటమరాజు, అయితమరాజు మొదలైన యాదవవీరులందరూ 
ఈ యుద్ధంలో చనిపోయినట్టుగా మనం ఊహించుకోవలసి వస్తుంది. 


(xx) 


ఆరుద్ర కూడా ఈరకమైన ఊహనే నాటకం చివర చేసినట్లు మనకు 
విశదమవుతుంది. స్థానికచరిత్రలనుబట్టి చూస్తే నల్లసిద్ధిరాజు 
జయించినట్లుగా తెలుస్తుంది. 


కోటలు లేకుండా, కవచాలు లేకుండా, మందుగుండ్లు లేకుండా 
యుద్ధం చెయ్యడం, ఆవుల్ని ఎద్దుల్ని కూడా యుద్ధంలో 
ఉపయోగించడం - ఇత్యాది విషయాలు రామాయణంలోని ఆటవికులైన 
వానరసైన్యాన్ని తలపింపజిసీలా ఉన్నాయి. ఒక వెనుకబడిన 
సంచారజాతి, గిరిజనజాతి, ఆటవికజాతి, దేశసంపత్తికి గోగణాన్ని వృ 
ద్ధిచేసే ముఖ్యమైన జాతి యాదవజాతి. ఇటువంటి జాతి 
నాగరికజాతులచేత వారి మోసాలచేత నాశనం చేయబడింది - అనే 
సత్యాన్ని ఆరుద్ర ఈ నాటకంలో నిరూపించినట్లు కనబడుతుంది. నాటకం 
చివరలో కాటమరాజు-సిద్ధిరాజు ఒకరికొకరు తారసపడి నప్పుడు 
ఈవిధంగా సంభాషిస్తారు : 


కాటమరాజు : నీతిమాలిన సిద్ధిరాజువు నీవేనా ! 

సిద్ధిరాజు ఓహో! ఆటవికతత్వంతో ఆలంచేసే 
కాటమరాజువు నీవేనా? 

కాటమరాజు : నాగరికత జీర్ణించిన నవీనుడివా నువ్వు? అందుకే 
మందుగుళ్ళతో మనుష్యులను _పొట్టబెట్లు 
కున్నావా? 

సిద్ధిరాజు : ఆధునిక పరికరాలతో, అధునాతన యంత్ర 


తం తాలతో పోరాడినవాడికే విజయం. 


మరొకచోట సిద్ధిరాజు : విధానం ఏదైతేనేం, విజయం నాకు ముఖ్యం'' 
అంటాడు. 


ఈవిధంగా ఒక కుటిలమైన నాగదికజుతి ఒక ధర్మబద్ధమైన 
వెనుకబడిన జాతిని నాశనం చేసిందని ధ్వనితమవుతోంది. 


నేటి నాగరికతలో ఆయిల్‌ (పెటోల్‌, డీసెల్‌ అతి ముఖ్యమైనది. 
నిన్న మొన్నటి గల్ప్‌వార్‌లోను, ఈనాటి నాటోవార్‌లోను ఈ ఆయిల్‌ 


(Goi 


వెల్స్‌ నాశనం చేయబడుతున్నాయి. అంటి ఈనాటి నాగరికత, ప్రపంచ 
ఆర్థిక వ్యవస్థ నాశనం చేయబడుతున్నాయని అర్దం. ప్రాచీన భారతీయ 
నాగరికత గోగణం ముఖ్యమైనది. అదే కసుతి ఆస్థి; అదే ఆనాటి 
సంపద. నాగరికుడైన నల్లసిద్ధిరాజు దేశసంపత్తు ప! గోగణాన్ని 
నాశనం చేయడం 'క్షమించరాన్‌ నేరం. గోహత్యాపాతకం యాట అలా 
ఉంచితే, అతడు ఆనాటి ఆర్థిక వ్యవస్థను నాశం చేశాడని చెప్పవలసి 
వస్తోంది. అది ఈనాడు అమెరికా చేస్తున్న నూనెబావుల నాశనం లాంటి 
ఘోరపాపమే అనడంలో సందేహం లేదు. - ఇటువంటి సందేశంకూడా 
యీ నాటకంలో మనకు గోచరిస్తుంది. 


తెలుగుజాతి సంస్కృతిని వేనోళ్ళ చాటిచెప్పే జానపదేతిహాసం - 
కాటమరాజు కథాచక్రం. దీంటో పతాక సన్నివేశమయిన కాటమరాజు - 
నల్లసిద్ధిరాజుల యుద్దాన్ని నాటకంగా చిత్రించిన ఆరుద్ర ధన్యజీవి ! 
ప్రాచీనకవులలో తిక్కన, ఆధునిక కవులలో విశ్వనాథ, ఆరుద్ర తెలుగు 
నుడికారాలను, తెలుగు పలుకుబళ్ళను, తెలుగుదనాన్ని ప్రత్యేక శ్రద్ధతో 
తమ రచనలలో భద్రపరచిన అచ్చతినుగు కవులు. తెలుగు సంస్కృతిని 
జీర్ణించుకున్న విశిష్టకవులు ' 


రామాయణ మహాభారతాలు భారతీయులకున్న మహత్తరమైన 
ఇతిహాసాలు. అలాగే పల్నాటి వీరచరిత్ర, కాటమరాజు కథ 
ఆంధ్రులకున్న విశిష్టమైన జానపదేతిహాసాలు. ఈ నాలుగింటినీ హాలీవుడ్‌ 
నటీనటులతో సినీమాలుగా తీస్తి వాటి గొప్పతనం మొత్తం ప్రపంచానికి 
కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఒకరకంగా మహాభారతానికి ఆంగ్ల 
నాటకరూపంలో అటువంటి అదృష్టం పట్టింది. పీటర్‌ బ్రూక్స్‌ అనే ఫ్రెంచి 
నాటక దర్శకుడు 20 సంవత్సరాలు కృషిచేసి, సంస్కృతంలో 
మహాభారతాన్ని చదివి, ఆరుగంటల ప్రదర్శనకు అనువుగా దానిని 
నాటకంగా వ్రాయించి, దేశదేశాల నటులచేత నటింపజేసి, అమెరికాలో 
ఒక సంవత్సరంపాటు దానిని ప్రదర్శించాడు. ఇతరదేశాలలో కూడా 
ప్రదర్శించాడు. జానపద మహాభారతమైన పల్నాటి వీరచరిత్రను గురించి 
జీన్‌.హెచ్‌. రోఘీర్‌ అనే అమెరికన్‌ పరిశోధకుడు ఆంధ్రదేశం వచ్చి తెలుగు 
క్షుణ్ణంగా నేర్చుకుని పరిశోధన చేశాడు. అతని సిద్ధాంత వ్యాసాన్ని 


(xxiv) 


ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్సువారు “‘The Epic of ఖర గా 
ప్రకటించారు. అమెరికాలో విస్కాన్‌సిన్‌ యూనివర్సిటీలో తెలుగు 
ప్రొఫెసర్‌గా ఉన్న శ్రీ వెల్చేరు నారాయణరావు కాటమరాజు కథల్ని 
గురించి ఆంగ్లంలో ఒక పుస్తకం వ్రాశారు. (బసవపురాణాన్ని, ధూర్చటి 
కాళహస్తీశ్వర శతకాన్ని కూడా ఈయన ఆంగ్లంలోకి అనువదించారు). 
మన సాహిత్యం ఆంగ్లంలోకి అనువదింపబడితేకాని ప్రపంచ ప్రఖ్యాతి 
పొందలేదు. 


1961లో ఆరుద్ర వ్రాసిన ఈ అద్భుతమైన నాటకం, ఇన్నేళ్ళ తర్వాత 
పుస్తకరూపంలో రావడం, దానికి పీఠిక వ్రాసే అదృష్టం నన్ను వరించడం, 
నా భాగ్యంగా భావిస్తున్నాను. 1976-78 సంవత్సరాలలో మొదటి 
ముద్రణ పొందిన నా “కాటమరాజు కథలు” ఇటీవలనే (1998లో 
ద్వితీయ ముద్రణ పొందింది. కాటమరాజు కథను సంపూర్ణంగా 
తెలిసికొనదలచిన వారికి నా పుస్తకం ఉపయోగ పడుతుంది. దానిలో 
రసవత్తరమైన యుద్దఘట్టాన్ని ఆరుద్ర ఎంత నేర్పుతో నాటకంగా 
మలిచారో పరిశీలించడానికి కూడా నా గ్రంథం పనికివస్తుంది. 


ఈ నాటకానికి పీఠిక వ్రాసి సువర్జావకాశాన్ని నాకు కల్పించిన 
సోదరీమణి శ్రీమతి రామలక్ష్మీఆరు ద్రకు నా హృదయపూర్వక 
నమోవాకాలు అర్పిస్తూ... 


- ఆచార్య తంగిరాల వెంకటసుబ్బారావు 
ప్రొఫెసర్‌ ఎమిరిటస్‌ (యు. జి.సి.) 


“సారభోి తెలుగు అధ్యయన శాఖ 
బెంగుళూరు బెంగుళూరు విశ్చనవిద్యాలయం 
30-4-1999 (వ్యాసపూర్ణిమ) జ్ఞానభారతి, బెంగుళూరు - 560 056. 


(xxv) 


ఈ నాటక రచన గురించి 


పి.జె. శర్మ ఆరుద్రకి చాలా దగ్గర బంధువు. తమ్ముడు అవుతాడు. 
ఆత్మీయుడు, స్వేహళీలి, ఆరు ద్రవద్ద కొన్నేళ్లు కుడిభుజంగా పనిచేసిన 
వాడు. 60-61 ప్రాంతాలలో జె.వి. రమణమూర్తి ఆరుద్రచేత ఒక స్టీజి 
నాటకం రాయించాలని శర్మను పురికొల్పాడు. “గురువుగారూ, 
మీరెలాగేనా నాటకం రాసి తీరాలి” అని శర్మ ఆరుద్రను వేధించడం 
ప్రారంభించాడు. 


ఆ సమయంలో కాకతాళీయంగా ఆత్రేయ రాసిన “తిరుపతి'' 
నాటకం టి. నగర్‌లో రామారావు కళా మంటపంలో ప్రదర్శన ఏర్పాటు 
చేశారు. *““సరి పదండి నాటకం చూసి వద్దాం?” అని నాటకం చూడ్డానికి 
వెళ్లారు. ముఖ్య అతిథి లివాజీగణేశన్‌. ఆయన మాట్లాడేసి వెళ్తారని 
అనుకున్నారు. నాటకం అంటే ప్రాణం పెట్టే ఇివాజీ నాటకం చూసి 
మాట్లాడుతానని కూర్చున్నారు! 


మద్రాసులో ఆరోజుల్లో తెలుగు నాటకాలు ప్రదర్శించడమూ 
తక్కువే. ఎదురు డబ్బిచ్చి పిలిచినా ప్రేక్షకాదరణ చాలా తక్కువ. ఆత్రేయ 
నాటకం, శివాజీ ముఖ్యఆతిథి కావడంతో హాలు క్రిక్కిరిసింది. కాని 
నాటకం రచన బాగున్నా నటులు రక్తి కట్టించలేకపోయారు. సీనుకి సీనుకి 
మధ్య ఆలస్యం అలసట కల్సించి చాలామంది వెల్లిపోయారు. కాని 
వివాజీగారు కూర్చొని పూర్తిగా చూసి చక్కగా మాట్లాడారు. “సినిమాకి 
నేపథ్యంలో తిట్లు వినబడవు. నాటకానికి మన ముఖంమీదే తిట్లూ 
దీవెనలూ లభిస్తాయి. అందుకే నాటకం ఎప్పుడూ సజీవకళ. దానికి చాలా 
శమపడాలి - నిలదొక్ము.కుందుకు'” అంటూ చాలా వివరంగా విశదంగా 
మాట్లాడారు. ఇదంతా చూసి ఆరుద్ర “ఆత్రేయలాంటి చేయితిరిగిన నాటక 
రచయిత సాధించలేనిది నేనేం రాస్తాను?” అనేసి శర్మని 
వూరుకొమ్మన్నారు. 


కాని శర్మ ఓపట్టాన వదలలేదు. “సాంఘికం వద్దు ఇంకేదైనా 
రాయండి. రమణమూర్తి టూపు - వేస్తాం” అని పట్టుపట్టాడు. అప్పుటికే 
హెచ్‌.ఎత్‌. రెడ్డిగారు “కవితిక్కన ఖడ్గతిక్కనా ఒకరేనా" అన్న చిన్న 


(xxvii) 


విషయాన్ని ఆరుద్ర బుర్రలో ప్రవేశపెట్టారు. ఆవిధంగా ఆరుద్ర యాదవ 
చరిత్ర కాటమరాజు పాత్రల విషయ సేకరణ ప్రారంభించారు. దానిని 
ఏంచేయాలని అనుకున్నారో ఆరుద్ర - నాకు తెలియదుగాని - శర్మ 
ఒత్తిడిని కాదనలేక - “కాటమరాజు కధి” నాటకం రాయడానికి 
ఒప్పుకున్నారు, రాసి యిచ్చారు. 

ఈ నాటకం ప్రదర్శన చాలా ఖర్చుతో కూడుకున్నది. పాటలు, 
పద్యాలూ కూడా ఎక్కువే. అయినా రమణమూర్తి ఉత్సాహం ఉరకలు 
వేసిందేగాని వెనకడుగు వేయనీయలేదు. తన “నటరాజకళ సమితి. 
శ్రీకాకుళం”? బానర్‌ కింద - దానిని ముందు ఆంధ్రలో ప్రదర్శించాలని 
రంగంలోకి దిగాడు. ఈ నాటకం గొప్పదనం - దాని సంగితం. పెండ్యాల 
గారు సమకూర్చారు. శ్రీమతి వసంత, రఘు గానం చేశారు. చాలా 
వ్యయప్రయాసల కోర్చి నాటకాన్ని ప్రజల ముందుకి తీసుకువెళ్లారు 
రమణమూర్తి. కొన్ని ప్రదర్శనల తరువాత - ఆయన, శర్మ కూడా 
సినిమాలలో విజీ కావడంతో - అప్పటికి ఆగారు. 


కాటమరాజు చరిత్ర ప్రఖ్యాతి గాంచినది. యాదవ కుల ఘనతని 
చాటిచెప్పేది. అందుకే ఇప్పటికీ - గుండంచర్ల ప్రాంతంలోని శ్రీ వేనూతల 
కాటమరాజు దేవాలయములో మార్చి 17వ తేదీన తిరునాళ్ళు 
జరుపుతూవుంటారు. ఈ తిరునాళ్లకి మార్కాపురం చుట్టు ప్రక్కల (గామ 
ప్రజలు అమితోత్సాహంగా వస్తారు. తెల్లారితీ ఉగాది అనగా యీ 
ఉత్సవం జరుగుతుంది. అంటే తెలుగు సంవత్సరం ఆఖరిరోజు రాత్రి 
అన్నమాట. ఈ తిరునాళ్లకోసం గుండంచెర్లలోవున్న యీ దేవాలయానికి 
పెద్దారవీడు, మార్కాపురం, పెదడోర్నాల, కంభం, అర్ధవీడు, తర్లుపాడు, 
తుర్లపాడు, కొనకనమిట్ల, బిస్తవారిపేట, రాచర్ల, గిద్దలూరు, కొమరోలు 
మండలాలకు చెందిన గామాలనుండి 'బొల్లావు' లను, ఎద్దులను 
తోలుకొని దేవాలయం చేరుతారు. లక్షకుపైగా యీ వుత్సవానికి వస్తారు. 
ఈ ప్రాంతాల రైతాంగం ఎక్కువగా పాడి పరిశ్రమలపై ఆధారపడినది. 
అందుకే తమ జీవసంపదను యీ బొల్తావు ద్వారా కాటమరాజు 
కాపాడుతాడని వారు నమ్ముతారు. “బొల్త్లావు'లను రూపొందించి తెస్తారు. 


ఈ ప్రాంతం ప్రజ దేవతగా పూజించే యీ బొల్తావు రెండున్నర 
అడుగుల ఎత్తులో తేలిక చెక్కలతో తయారుచేస్తారు. రెండు చట్టల మీదా 


(xxvii) 


ఆంజనేయుణ్ణి గరుత్మంతుని, డొక్కలో సింహతలాటం, వీపున 
నాగబంధం, మోపు ఇరువైపులా శంఖుచక్రాలు, ముఖాన గంగ... ఇలా 
చాలా చక్కని రంగులువేసి అలంకరిస్తారు. వీటిని తోలుకు వెడతారు. 
అలాగే కంభంమెట్ల జంగంగుండ్లు గ్రామంలో గంగమ్మ గుడి వుంది. ఈ 
గ్రామరెడ్డలో ఒక వంశంవారు గంగకు పసుపుకుంకుమలు ఇచ్చి 
తిరునాళ్లకు పంపుతారు. వారికీమె కులదేవత. 


కాటమరాజు ఆలయంలో అతని కిలావిగ్రహం, 'దానికెదురుగా 
పురాతనమైన “ఒరగోగుమానుి చెట్టు తరవాత గంగమ్మ విగ్రహం 
వుంటాయి. 13వ శతాబ్దిలో కనిగిరి ప్రాంతంలో పాలన చేసిన కాటమరజు 
పశుసంపద గురించి “కాటమరాజు ఆవులమంద కుదిరితే అరమాడ 
చెదిరతీ పన్నెండామడ'*'* అన్న సామెత ఆ పశుసంపద నుంచి పుట్టినదే. 
పంచలింగాల కొండ కింద కాటమరాజు కోట వుండేది. 


కాటమరాజు కథలు చాలా వున్నాయి. కాని ఇది నాటకం. 
విమర్శనా వ్యాసమో పరిశోధనా గ్రంథమో కాదు కదా! అందుకే నాటకం 
రక్తి కట్టించడం కోసం ఆరుద్ర స్వీచ్చ తీసుకుని చిన్న చిన్న మార్పులు 
చేశారు. అవి అభూతకల్పనలు కానందున కాటమరాజు కథకి వన్నె 
తెచ్చిపెట్టామే గాని చారిత్రక సత్యాలని దూరం చేయలేదు. 


కాటమరాజు కథ నాటకం పద్య గేయ నాటకంగా సాగినా, 
రంగస్థలంమీద చూపించలేని ఘట్టాలను అత్యాధునిక పద్ధతిలో షాడోప్లీ 
ఇమిడ్చి నాటకాన్ని రక్తి కట్టించారు. 

ఈ నాటకానికి శ్రీ) తంగిరాల వెంకటసుబ్బారావుగారిని పీఠిక 
రాయమని కోరడానికి కారణం - వారు వీరగాథలపై న 


కాటమరజు కథలపై పరిశోధన చేసినవారు. అడిగినది - పీఠిక రాసి 
కుంపినవారికి కృతజ్ఞురాలిని. 


ఆరుద్ర ఇతర రచనలలాగనే సాహిత్యాఖిమానులేకాక నాటక రంగం 
వారు కూడా దీనిని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మళ్లీ శ్రీ రమణమూర్తి నడుము 
విగించి ఓసారి ప్రదర్శించినా నాకు సంతోషమే. 


కె. రొమలక్ష్మి 


(xxvii) 


మొదటి రంగం 
రంగ గుడ 


(పుల్లయ్య, మారయ్య మొదలైన యాదవులు ఆనందాతిరేకంతో 
గంగజాతర చేస్తున్నారు. పాట పాడుతూ చిందులు వేస్తున్నారు.) 


బంగరు తల్లి మా గంగమ తల్లీ 
పండుగ చేశాము కృపాకల్పకవళత్తి 


హరిపాదమునందు పుట్టి. ఆకాశముచుట్టి 
హరుని శిరసు మెట్టి. మా అవనిదారిబట్టి 
పరిపరి రూపాలతోను ధరలోపల వెలసి 
కరుణతోడ పాపాలను కడిగివేయు నట్టి 1బంరరు॥ 


నీవే యీలోకాలకు జీవనాధారము 


నీలోనే వున్నదదు నిఖిలజగత్సారము 
పావనమరు దీవెనలా పలుకే బంగారము 


సేవింతుము నిన్నే నీదే మాభారము 1బంరరు।! 
(పాట పూర్తయే సమయంలో కొమరు బంగరుభట్టు చేతికర్రతో వస్తాడు.) 
కొ॥| భట్టు 2: &సరిల్లండి! ఓసరిల్లండి వస్తున్నారు అంతఃపురకాంతలు. 
యూర : ఆంరాచవారి ఆడంగులొస్తున్నారా? పదండి. (అందరూ 
వెడుతున్నా పిచ్చిపుల్లయ్య మాత్రం ఇంకా చిందువేస్తూనే 

ఉంటాడు). 
కొ॥ భట్టు పుల్లయ్యా! ఆపరా నీ తైతక్కలు (పుల్లయ్య ఆపడు) ఓరి 


నీభక్తి బంగారంకానూ పుల్లయ్యా' పుల్లయ్యా. (అని 
పుల్లయ్య చేతిని పట్టుకుంటాడు. పట్టుకున్న భట్టుని 
తనతోకూడా తిప్పుతూ పుల్లయ్య ఆడుతాడు.) 


ఓరి! ఓరి! ఓరి! ఆపరా న 
తిప్పితే గుండాగి ఛస్తాను 


(అని పుల్లయ్య చేయి విడిపించుకొని కాలు అడ్డం పెడతాడు. 
పుల్లయ్య పడతాడు. లేచి వగర్చి చుట్టూ చూసి) 


తక్కినోళ్ళంతా ఏరి? 

ఎప్పుడో వెళ్ళారు. 

గంగజాతర అయిపోయిందేటి? 

లేదు. 

మరయితే ఎందుకెళ్ళిపోయారు? 

అంతఃపుర కాంతలొస్తున్నారని. 
అంటే? 

అంటే శుద్ధాంతకాంతలు 


ఓశ్‌! యిడమరసి సెప్పమంటే ఇంకో పెద్దమాట సెప్తావా? 
కపీశరుడివి కదూ! అందుకని 


ఒరే! 

అవును మరి. 

చాల్లే! రాచవారి ఆడంగులొస్తున్నారు వెళ్ళు. 

ఆడంగులొస్తే నువ్వెందుకీడ? ఓహో పెదబావగారు 


ఆడారోశ్ళీ కదూ! అహ - బుద్ది - బుద్ది - పెదబావగారు 
థి థి 

ఆడోళ్ళ కిందే లక్క. 

ఒరేయ్‌ (అని కర్రఎత్తుతాడు) 

తుర్‌! 

(అని పోబోతాడు. వస్తున్న ఆడవారికి ఎదురుపడినందు 


వల్ల సిరిదేవికి తగిలి అమె చేతనున్న పూలసజ్ఞ 
కిందపడుతుంది) 


కెరిదేవి 
అగు 


సిరిదేవి 


అగు 
సిరిదేవి 


పోచయ్య : 


ఫి॥దే 
సిరిగిరి 


కొ[[భ 
అగు 


మన్నించు సిరిదేవమ్మా మన్నించు. 
(అని కిందపడ్డ పువ్వులు ఎత్తబోతాడు) 
పుల్లయ్యా! ఏమిటాపని. 


అయ్యో! అగుమంచిక్కూడా కోపమొస్తే నేను ఉరెట్టు 
కోవాల్సిందే. 


అదికాదురా! కిందపడ్డ పూలతో గంగమ్మని 
కొలుచుకోవచ్చా? పోయి వేరే పువ్వులు పట్రా. 

బుడ్ని! బుద్ధి! 

(అని వెళతాడు) 


అమ్మా! ఇవి తీసుకొని పూజించు. 
(తన పూలసజ్జ యివ్వబోతుంది) 
ఒద్దులే! నువ్వు తెచ్చినపూలు నాకెందుకు నువ్వే కానీ! 


అదికాదమ్మా పెద్దదానివి ముందు నువ్వు పూజ చెయ్యాలి 
కదా! 


నా పెద్దరికం నాలాగే వుంది. మీ అత్తాకోడళ్ళు పూజలు 
చెయ్యండి. 


అదికాదమ్మా, 

మీరు కానీండి. 

(ప్రవేశించి) ఏమిటమ్మా ఘర్షణ? 
ఏం లేదు. 
అత్తయ్యా! 
కానివ్వండి. 
అవునమ్మా! మీరు కానీయండి. 

సరే. 

(అని పూలు తీసుకుంటుంది) తల్లీ! గంగాభవానీ! లోకంలో 
అందరూ చల్లగా వుండేట్లు కరుణించు తల్లీ! 


(అని పూలు వేస్తుంది) 


బామ్మనెందుకు బతిమాలుతారు. మీరు 


3 


కె॥॥భ॥ 


అగు 


శ్చె||౧ 


అగు 


పోచ 


అగు 
పోచ 


ర 
30 


ఆహా! స్వంతానికేం కోరుకోకుండా “సర్వేజనాస్సుఫినో 
భవంతు” అన్నారు. అదీ కోరదగ్గ విషయం. 


(సిరిగిరితో) కోడలా! కొత్తపెళ్ళికూతురివి కోరుకో 
వలసినవన్నీ కోరుకో - 

(అన్నీ - అనే మాటపై ఒత్తుతుంది) 

ఖో అత్తయ్యా! 

(అని పోచయ్యవైపు చూస్తుంది) 

సిగ్గెందుకే ఫిరిగిరీ! నా కొడుకూ, నీ భర్తా నాలుగు 
కాలాలపాటు చల్లగా వుండాలని కోరుకో. (సిరిగిరి 
యింకా పోచయ్యవంకే చూస్తూ వుంటుంది). పోచయ్యా! 
అమ్మా! 

నువ్వు ఇక్కడెందుకూ కోడలు సిగ్గుపడుతూంది. వెళ్ళు. 
సరే (అని స్తంభంచాటున దాక్కుంటాడు) 

(సిరిగిరి పూజ చేస్తుంది. పోచయ్య తొంగిచూస్తాడు. 
పుల్లయ్య మళ్ళా పూలసజ్ఞతో వస్తాడు. పోచయ్యకి 
డీకొనబోతాడు. ఎలాగో పూలు కిందపడకుండా 
పట్టుకుంటాడు) 

సిరిదేవమ్మా! తెచ్చాను పువ్వులు. (అని ఇస్తాడు. సిరిదేవి 
తీసుకొని పూజించబోతుంది) 

అమ్మమ్మా! కొత్త పెళ్ళికూతురు కనక సిరిగిరి నోట్లోనో 
గొణుక్కుంది. నువ్వు నీ కోరిక బైటికి చెప్పి పువ్వు వెయ్యి. 
పోరా! రాలుగాయి. 

మా అమ్మ బయటకు చెప్పిందిగా. 

చెప్పాలని శాస్త్రమా? 

జొనులే దురుట్టెశాలున్న వాళ్ళు పైకి చెప్పలేరు. 


4 


ఇదే 


అగు 


ఫీ॥దే 


కిది 
కొ॥[ఖ 


పోచ 


అగు 


ఆం ఆం ఎంతమాట। ఎంతమాట అగుమంబీ! చూశావే - నీ 
కొడుకు ఎంతమాటన్నాడో. 


'పుచ్చకాయల దొంగంటి భుజాలెందుకు తడుము 
కొంటావు. మనసులో అనుకునేది పైకే చెప్పి పూజ చెయ్యి. 


చేస్తాను. నాకేం భయమా గంగమతల్లీ! నా కోరిక 
లీడిర్చమ్మా (అని పూలు వెయ్యబోతుంది.) 


ఆహా! అమ్మమ్మా! ఆగు. కోరికతలేమిటో చెప్పకుండా 
గోడమీద పిల్లవాటంగా చెప్తె వూరుకుంటానా? అదేమిటో 
వివరించి మరీవెయ్యి. 


పోరా నీతో నాకేమిటి (అని పూలు వేస్తుంది. గంగ కళ 
తప్పుతుంది). 


ఆ 

అయ్యో: అయ్యో! గంగ కళ తప్పిందే. 

అమ్మమ్మ ఏదో అధ్వాన్నపు కోరిక కోరింది కాబోలు. 
ఆ ఏమిటి? 


సందేహం లేదు. కాటమరాజు మావయ్యకి కష్టాలు 
రావాలని కోరింది. 


ఒరే! పోచయ్యా నోటికొచ్చినట్లు మాటాడకు. నా కోరిక 
గంగోదకలంగా నిర్మలమైనదే. 


మరి గంగమ్మ తల్లెందుకు కళ తప్పుతుంది. అంతేనమ్మా 
అంతే, అమ్మమ్మ కాటమ్మావయ్యకి కష్టాలే కోరింది. 


అమ్మా! నీకొచ్చి నన్నేళ్ళు ఎవరికొచ్చాయి. ఇదా 
కోరుతావు? 


అగుమంచీ! ఏ ఒట్టుపెడితీ ఆ ఒట్టు. నేనునా అయితమ రాజు 
బాగుండాలనే మొక్కుకొన్నాను. 


5 


పోచ 


దే 


పోచ 


అగు 


సి॥ది 


అగు 


పి।ది 


పోచ 


సి॥దే 
కె॥|భ 


అగు 
కొ॥[భఖభ 


పోచ 


అవ్వ పేరే ముసలమ్మ! అయితమరాజే బాగుండాలి. 
అందరూ మట్టికొట్టుకుపోవాలి అని మొక్కుకున్నావా! 


ఒరేయ్‌? అయితన్న బాగు నీకుమాత్రం అక్కరలేదా 
స్వయాన నీకు మేనమామ. పైగా పిల్లనిచ్చి నవాడు. 


కాదంటే కదా! కాటమరాజు మావయ్యా నీ కొడుకే గదా? 
అతని మేలు ఎందుక్కోరుకోవు? 


ఎందుకేమిటి? ఏరాలి కొడుక్కనక కడుపుమంట! 
ఏమిటి! నాకు కడుపుమంటా? 


కాదామరి! అందరూ ఆవులన్ననే పొగుడుతున్నారు. చివరకు 
అయితన్నకూడా భరతునిలాగా అతణ్ణి పూజిస్తున్నాడు. 
కాటమరాజు విరగడైతి నీ కొడుకు ఊళ్ళేలుతాడని నీ ఆశ. 


ఏ తల్లి అయినా అదే కోరుతుంది, అయినా నాకలాంటి 
బుద్ధులే లేవు. 


ఉన్నాయోలేవో దేవతి చెప్పిందిగా. ఉండుండు. ఈ వైనం 
అయితన్న మావకి చెప్తాను. పాప నూకమ్మలాగా నిన్నూ 
ఒంటిస్తంభం మేడలో పెట్టించేస్తాడు. 

(అని వెళతాడు) 

అయ్యో! భట్టు బాబూ! గంగాభవాని ఎందుకు కళ తప్పింది? 
ఏమోనమ్మా! ఆవులన్న కాటమరాజు తప్ప అంతరార్థం 
ఎవరూ చెప్పలేరు. 

అయితే అన్నకీసంగతి విన్నవంచండి. 


చిత్తం. 
(అని కదులుతాడు, ఆగి) అడుగో ఆవులన్నే వస్తున్నాడు. 
(పోచయ్య కాటమరాజుతో ప్రవేశిస్తాడు) 


కాటమరాజు మామయ్య! గంగమ్మ కళ తప్పింది చూడు. 
(గంగవైపు కాటమరాజు చూస్తాడు). 


6 


చిట 
పోచ 


అవును! తప్పింది. 

అన్నా! ఏవింటీ వైపరీత్యం. 

ఏంలేదమ్మూ! యాదవులను హెచ్చరించాలనే దేవి 
ఉద్దేశించింది. 

ఏమిటా హెచ్చరిక? 

ఏమిటా? మనసులో మచ్చరముండకూడదని, జౌొనా 
మావయ్యా! 

ఆ॥ చూడు కాటయ్యా! వీడి రాలుగాయితనం. 
నోటికెంతొస్తీ అంతా అంటాడు, నేనేమో నిన్నుచూసి 
కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నానట. నిజంగా 
నాకలాంటి ఉద్దేశాలున్నాయో - లేదో నీకు తెలుసు. 
అవును తెలుసు. 

నిజంగా నీమీద ద్వేషమేవుంటే తల్లిలేని నిన్ను ఇన్నేళ్లు 
పెంచేదాన్నా? 

నిజమేనమ్మా, 

నిన్నే కాదు. నీ తండ్రితోపాటు యుద్ధంలో చెల్లిన మైలినీడి 


కొడుకునికూడా పెంచాను. మనసులో కల్మషముంటే 
యాలవాడి కొడుకును పెంచుతానా? 


అవును. 

నాకందరూ ఒకటే. 

(ప్రవేశిస్తూ) కాదమ్మా నీకందరూ ఒకటి కాదు. 
ఆయితన్నా ఏమిటా మాటలు? 

ఉన్నమాటే. 

కన్న తల్లినే తిడతావా? 

తిట్టలేదే! ““నీకందరూ ఒకటి కాదూ” అన్నాడు. 


7 


సి|॥|దే 


పోచ 


అవును. మాలవాడికొడుకైనా గోసంగి బీరన్నను నాకన్న 
ఎక్కువగా పెంచావు. ఎడమరొమ్మిస్త, ఎడమై పోతాడని 
కుడిరొమ్ము కుడిపి అనుపమానంగా సాకేవు. ఎవరమ్మా 
నీలాగ పెంచగలరు? 


అవునామరి! ఈ కుర్రకారు నాకేవో దురుద్దేశాలున్నాా 
యంటారు. 


మేం కాదు, గంగమ్మా కళతప్పి ఆమాట చెప్పింది. 


ఆం గంగమ్మ, 

(అని చూస్తాడు. కాటమరాజువంక తిరిగి.) 

అన్నా; ఏవిటీ ఘోరం! గంగమ్మ కెవరు అపచారం చేశారు. 
చెప్పండి. తప్పుచేసిన దెవరైనాసరే దండిస్తాను. 


ఆవేశ పడకు. శాంతించు. 


గంగ కళ తప్పితే శాంతించాలా? అసంభవం! చెల్లీ! 
అగుమంచీ కానికోరికెవరైనా కోరుకున్నారా చెప్పు. 


(ఊరుకుంటుంది 

చెప్పువేం ఎదుటివారు నొచ్చుకున్నా ఎన్నడూ నిజమే 
చెబుతావని నిన్ను పొగుడుతామే. ఊరుకొన్నావేం! చెప్పు. 
మావయ్య! 

ఉండరా పోచయ్యా! ఉండు తమ్ముడూ! ఎందుకావేశ 
పడతావు? 


గంగమ్మ తల్లి ముఖం కళకళలాడికతేనే తప్పు నాకోపం 
చల్లారదు. 


అంతేనా! 
(అని గంగవంక చూస్తాడు) 


అయినవారిపైన ఆగ్రహించుట తప్పు. 
నీకు తెలుసు మనను నాకు తెలుసు. 


R 


కళలు తప్పనేల గంగాభవానిరో 
బేలతరము మాని వెలుగరాదె. 


(గంగ వెలుగుతుంది) 
కోపం తగ్గిందా తమ్ముడూ, (పుల్లయ్య పరుగెత్తుకుంటూ 
వస్తాడు.) 


ఆవులన్నయో! ఆవులన్నా! మందలోనుండి మనుషు 
లొస్తున్నారు. 

అలాగా! ఎవరెవరు? 

ఏమో? ఆళ్ళమొగాలు కనిపించందే! 

నీ మొహం! మొహాలు కనిపించకపోవడమేమిటి? 

ఆళ్ళు మొగాలన్నీ ఏలేసుకున్నారు. 

ఎందుకు? 


ఏమో? నా కేటెరుక? వొచ్చినోళ్ళంతా దిగాలుపడి 
రచ్చమానుకాడ కూకున్నారు. 

(|పవేశించి) ఆవులన్న్నా మనవాళ్ళొచ్చారు. 
ఎవంవరొచ్చారు? 

పెయ్య లెర్రయ్యగారు వచ్చారు. 

ఏవిటి? ఇటు సూర్యుడటు పొడిచినా మందవీడని తమ్ముడు 
ఎర్రయ్య వచ్చాడా? 

అవును! ఆ ఎలమాయనకూడా వచ్చాడు. 

మరది పద్మరాఘవుడూ వచ్చాడా? 

అన్నయ్యా! నాకేవింటో భయంగా వుంది. ఇక్కడ గంగ 


కళతప్పి హెచ్చరించింది. అక్కడవాళ్లు అలా కూర్చున్నారు. 
ఏమవుతుందో! 


అగు 


చై||టి॥ 


ఎర్ర 
పద్మ 
ఎర్ర 


కానున్నది కాకమానదు. అగుమంచి! మేము మందవార్తలు 
కనుక్కుంటాము. మీరు పూజలు చేయండి. 
(కాటమరాజు, అయితమరాజు వెళ్ళిపోయారు.) 


ఏం పూజలో! ముందున్న ముసళ్ళపండగ తొందరగానే 
వస్తున్నట్టుంది. 
తల్లీ గంగమ్మా! రక్షించు తల్లీ! రక్షించు. 


రెండవ రంగం 


(పద్మరాఘవుడూ ఎర్రయ్య దిగాలుపడి కూర్చున్నారు) 


ఎర్రయ్యా! లి తలపట్టుకొని కూర్చుంటే తప్పుతుందా! వెళ్ళి 
ఆవులన్నతో విన్నవిద్దాం. 


బావా! ఆవులన్నకు నా మొఖం ఎలా చూపించను. 
నీ చేతిలో లేనివాటికి నువ్వేం చేస్తావయ్యా. 


నిజమే. కాని యిటువంటి విషయాలు పసిగట్టి ముందుగానే 
హెచ్చరించవలసిన వాడిని. అది చెయ్యలేదే! 


ఉరమని పిడుగుపడితే ఎవరేం చేయగలరు? ఒక్క సూచన 
కూడా లేకుండా ఇక్కటొచ్చి పడ్డాయి. నీ తప్పిం లేదు. 
అడుగోబావ కాటమరాజు వస్తున్నాడు. 

(అని పద్మరాఘవుడు ఆత్రుతతో ముందుకు వస్తాడు. 
అతడు ఎర్రయ్యకు కనబడకుండా నిలబడతాడు.) 


జుం! 


సే॥ బావా! రాభువ। పుద్దనాయక। 
సభా! బారుంటివా? మందలో 
ఆవుల్‌ చక్కగనున్నవా। పని నిరాటంక 


10 


ముగా సాగునా 
సేవా తత్పర శీలురైన ప్రుజకున్‌ 
సేమంబె, రోమాత బొ 
ల్లావు న్నిత్యము కొల్బుచుందరుకదా! 
లక్షీ పసన్నంబుగన్‌ 
(ఎర్రయ్యను చూసి) 
గీ॥ మందవీడని తమ్ముడామనసుపుట్టి 
బంధుజనుల చూడంగవచ్చినావె 
ప్రాణ సమమైన పసులవదలి పెద్ద 
కారణములేనిచో కాలుకదపవీవు. 
(ఎర్రయ్య ““అన్నా!''” అంటూ కాటమరాజు పాదాలను 
పుచ్చుకుంటాడు). 
(లేవనెత్తి) తమ్ముడా! ఏమిటిది! పెదవి తెరచి పలుకరించవు! 
కన్నెత్తి చూడవు! అన్నమీద ఆగ్రహ మొచ్చిందా? 


అన్నా! 
అహర్నిశలూ నీవు మందలోచెమటోడ్చి శ్రమిస్తూ వుంటే 
ఇక్కడ రాజభోగాల ననుభవిస్తున్నానని బాధ కలిగిందా, 


అన్నా! కలలోకూడా రాని ఊహలు నాకెందుకు 
అంటగడతావు, 


మరి మాట్లాడకుండా, మమ్మల్ని చూసినా సంతోషం 
పకటించకుండా నిలబడతావేం? మాటలేగాని, మనసు 
అందరూ అర్థం చేసుకోగలరా? ఎప్పుడూ కలకలలాడే 
నువ్వే యింత విచారంగా వున్నావంటే ఏదో విపరీత 
మేర్ప్చడిందన్నమాట ఏమిటది? 

ఎలా చెప్పను? (అని దుఃఖిస్తాడు) 

బావా! రాఘవా! కారణమేమిటో నువ్వు చెప్పు. 

ఏం చెప్పును బావా! ఉన్నట్టుండి కాటకమొచ్చింది. 


11 


రు।[రా 


ఎర్ర 


ఏమిటి! కాటకమొచ్చిందా? 


కాను బావా! ఆకాశంలో సూదిమొన మోపినంత మేరైనా 
మబ్బు కమ్మలేదు. వానలు ఎడబెట్టాయి. 


| మురదండ మేధంముల్‌ ముసిరి వచ్చుటలేదు 
ముంతపోతగా వాన ముంచలేదు 
దడదడ చప్పళ్ళ దబ్బాటువానలా? 
గొరి పదునుదాక కురియలేదు 
వర్ణించువేశలో వాగక్ళు కనిపించి 
సింగిణి రంగు లుప్పాంగటలేదు 
ఎల్లంకిగాలులు వీనాటిముచ్చటో 
కీచరగాలైన వీచలేదు. 
రీ! కన్నెపిల్లలు కావిడికట్టత్రిప్ప 
కప్పుతల్లియు నోరెండి కన్నుమూసె 
వరుణదేవుని గుండెలు కరుగలేదు 
చేటు కాలము ప్రాప్తించె కాటభూకు. 


అనావృష్టితో బాటు అంటువ్యాధులు గూడా దాపురించాయి. 
నోరులేని జీవాలు జాలిగొలుపుతూ రోదిస్తున్నాయి. 


సీ॥ సాబేతు ముసరతో ఆబోతు శుష్కించి 
కంటి నెత్తుటిధార కార్చసాగె 
రిల్లనొప్పి జనించి పుల్లావు వెతనొంది 
నాలుర్గడులుగూడ నడువలేదు 
ముగ్గురోగముతోడ నిగ్భుచెడి పసరమ్ము 
లుయ్యాలపోలిక నూరసారె 
నాలుకచేరితో నరములుచ్చిన గొడ్డు 
“అంబా” యటించైన నార్భలేదు. 
ర! దొరడు. బోటు. సాము. దొమ్ము నెరెడు 
నంజు. గురక. జడుపు. చీడ. గుండెవాపు 
అంటువ్యాధులెగసి అల్లకల్లోలమై 
రోలపెట్టసారె రోరణంబు. 


12 


కాత 


సి||దే 


లివశివా' నోరులేని జీవాలకెన్ని కష్టాలు! 


వచ్చెను కాటకమ్ము పెనువాగులు వరలు నెండిపోయె పెన్‌ 
దిచ్చులజిమ్లు నాకశము! చిట్లెనుభూమి. నశించె పంటలున్‌ 
పచ్చని గడ్డిలేదు కడుపారగ గ్రోలనీరులేదు వే 

రెచ్చటి శేగువారమిక నేర్చడజెప్పుము కాటమభూవరా। 


మరదీ! పద్మరాఘవా! విచారించకు. 
కీ నారుపోసినవాడు నీరు పోయకపోడు 
వెరచి స్వస్వానమ్ము వీడరాదు. 
కష్టాలు నిరతము కాపురముండునా 
మంచి కాలము ప్రాపించగలదు 
ధర్గ వర్తనులైన దాసులపాలించ 
దైవమెప్పుడు నుండు ధరణిపైన 
ధర్గమే జయమౌను దైవమే బలమౌను 
పూరిపుట్టక పోదుభువనమందు. 
గీ॥ రంగ కంటికి రెప్పుయపై గాచుచుండు 
ఆదివిష్ణువే మందలో నవతరించ 
ఒంటికొమ్మున్న బొల్లావు వెంటనుండ 
కరువు మననేమి బాధించగలదు నేడు. 
(కాటమరాజు పద్యం చదువుతూ వుండగా, సిరిదేవి, 
అగుమంచి, సిరిగిరి పూలసజ్ఞలతో ప్రవేశిస్తారు) 


చాలు! చాలు! కమ్మని మాటలతో కాటకం పోతుందా! 
కసవున్న చోటికి అదలివెళ్ళాలిగాని మనకోసం పచ్చిక 
నడచి వస్తుందా? 


అమ్మా! ఏమిటే నీ వుద్దేశం? ఆవులన్నమాట రిత్తపోదు. 
త్వరలోనే కాటకం పోతుంది. 

ఆహా! వానలు పడేదెప్పుడు! పచ్చిక మొలిచేదెప్పుడు! 
ఈలోగా చచ్చినగోవులన్నీ సవతితమ్ముడివేనని నా 
కొడుక్కి మొండిచెయ్యి చూపిస్తారు. అదే వీళ్ళ ఎత్తు. 


13 


ఎర్ర 


సి|॥|దే 


అగు 


అగు 


అమ్మా! నోరు పాదేసుకోకు. మరొకమాటు ఆవులన్నను 
దూషించినా మాకు దురుద్దేశాలు అంటగట్టినా ఊరుకోను. 
ఆడదానివని కనికరించను. 


ఇంంతించు తమ్ముడా! అమ్మా మీ ఆజ్ఞ ఏమిటో సెలవియ్యండి 
పాలించుతాను. 


ఆవులూ, ఎద్దులూ బాగుండాలి. నీరూ, గడ్డీవున్న సీమకు 
మందను తోలుకెళ్ళాలి. 


ఎక్కడికి వెళతాము? ఉత్తరాదిభూములుకూడా ఎండి 
పోయాయట! 


అయితే దక్షిణాదికే వెళ్ళ ండి. 


దక్షిణాదికేగ తగదమ్మ నిజముగా. 
పాముపడగనీడ పాకనాడు 

యనుమసి ద్ధిరాజు యన వైరివంశజు 

డట్టివాని సూమిమెట్టదగునె? 

ఏడు తరాలనుంచీ వారికీ మనకీ విరోధంగదా। 


అమ్మా! నాతండ్రీ నీ భర్తా ఆ సీమకేకదమ్మా 
ఆహుతయ్యాడు. కరికాలచోళుని కాలంనుంచి మనకీ వారికీ 
బద్ద వైరం. 


అందుచేత నోరులేని జీవాలను మాడుస్తారా? కత్తుకలిస్తి 
పొత్తు కలుస్తుంది. నోరు మంచిదయితే ఊరు మంచిదవు 
తుంది. కాటయ్యా! ఏడాదిపాటు మందనెలాగో అక్కడ 
మేపక తప్పదు. 


(పోచయ్య నిష్కమిస్తాడు) 
సరే! నందోరాజా భవిష్యతి. 


అన్నా, తొందరపడకు. అమ్మమాట పాటించక పోవడమే 
మంచిది. 


14 


ఎర్ర 


అగు 
సి|॥|దే 


అగు 


సి॥దే 


తప్పమ్మా! అలా అనకు లోకంలో కుమారులు చెడ్డవారు 
కావచ్చు కాని ఏ తల్లీ చెడ్డది కాదు. శంకర భగవత్పాదులు అదే 
అన్నారు. జగద్వ్య్యాపారం నిర్షిఘ్నుంగా కొనసాగడానికి 
ప్రతిజనయి త్రీ కారణభూతురాలమ్మా! తల్లి చెప్పిన 
మాటలు దైవమే చెప్పాడనుకోవాలి. ఏది చెప్పినా అదీ 
ఒకందుకు మంచిదే అని భావించాలి. 


ఎవరికి మంచి? పగవాళ్ళ భీమకు మనం పశువులు 
తోలుకెళ్ళడం ఎవరికి లాభిస్తుంది. 


ఇంకెవరికి - ఈవిడకి. ఈమె కొడుకు అయితమ రాజుకి. 


అగుమంచీ! ఏవిటే - అయితన్న ఎవరో పరాయివాడి లాగ 
మాట్లాడతావు. నీకు స్వయంగా తోడబుట్టిన వాడు కాదా? 


అయితే మాత్రం. తమ్ముడు తనవాడైనా తగవు ధర్మం సరిగ్గా 
చెప్పమన్నారు. ఏరాలికొడుకు మారు భూములకు వెళితే 
ఎలాగా యుద్ధమొస్తుంది. అందులో అతడు నాశనమైైతీ 
స్వ్పంతకొడుకిక్కి ఆస్తి ఐశ్వర్యం సంక్రమిస్తాయని 
ఆశపడుతున్నావ్‌. 


అయ్యో! అయ్యో! అయ్యో! కన్నతల్లినే ఎన్ని కాని 
మాటలంటున్నావే - నాకేం దురుద్దేశాలు లేవు. మందబాగు 

తప్పించి మరో ఉద్దేశం నాకులేదు. కాటయ్యా! ఇంతకీ 
మంద తోలుకెళ్ళవన్నమాట. కానీ కానీ - నేను చెప్పాను 
కనక వెళ్ళనంటున్నావు. ఇదే మీ అమ్మ వెళ్ళమంటే వెళ్ళవా? 
నామాటంటే గడ్డిపోచంత విలువకూడా లేదన్నమాట. ఛీ! 
ఇంక యీ బ్రతుకెందుకు ఉరెట్టుకు చావడమే మేలు. 


అమ్మా! ఎంతమాటన్నాచ్‌. చిన్నతనంనుంచీ కన్నతల్లి 
మోమైనా చూసి ఎరగను. తల్లయినా తండ్రయినా అన్నీ 
నువ్వే, నీ పెట్టుపోతల వల్లనే యింతవాడినయ్యాను. నీ ఆజ్ఞ 
నెరవేర్చడమే న నా కర్షవ్యం. ఈనాడే దారు కదిలి దక్షిణాదికీ 
వెళతాను. 


15 


సి|॥|థే 


ఆ౮ ఏమిటి? దక్షిణాదికి వెళతావా? 
అవును. వెళ్ళాలి. 


ఎందుకు? ఎందుకన్నా పనిగట్టుకొని పగవాడిసీమకు 
ఎందుకెళ్ళాలి? 


మాతృవాక్యం పరిపాలనకోసం. మంద మంచికోసం. 
ఆ॥అమ్మా! అన్నయ్యను శత్రుసీమకు పంపిస్తున్నావా 
వీల్లేదమ్మూ! అన్నయ్య వెళ్ళకూడదు. 

చెల్లెలు యింటికసి చెడి చేటుదినంబుల వెళ్ళరాదు 

భూ వల్లభుడెట్టి దుస్థితిని వైరులరాజ్యపు దారిబట్టి పోచెల్లునే: 
చెలగి పెనుసింహమునోట శిరస్సుదూర్తురే 

శాటభూపుతిని దక్షిణసీమకు పంపభావ్యమే 


ఏమిటి నాయనా! తగినంతకారణం లేనిదే నేనుమాత్రం 
అంటానా? 


ఏమిటి కారణం? 


కైకమ్మ శ్రీరామచంద్రుణ్ణి కారడవులకు పంపిన కారణమే. 
ఈ సిరీ సంపదా నీకు కట్టబెట్టాలని ఏరాలి కొడుకును వేరు 
చేస్తోంది. 


అదా సంగతి. అమ్మా! ఇటువంటి దురుద్దేశమే నీకుంటే అది 
ఈ జన్మలో నెరవేరదు. 


భరతుడులేనివేక కడుపాతకి రాముని కానకంపి 

తా దురితము లాచరించినది దోహపుటూహల కుటుపన్ని 

ఆ వరవడి దిద్దబూనితివి పంచనలించుక సాగబోవు 

నీ భరతము పట్టగాగలుగు భవ్యమనస్ముడ నేనె యుండగా 

అమ్మా! అనాడు రాముణ్జి కానలకంపి కైక ఏమి 
బావుకుందో అదే నీవూ బావుకుంటావు. ఇవ్వరాని 
ఆజ్ఞలిచ్చిన నిన్న ఇప్పుడే ఖండఖండాలుగా చేస్తాను 
కాకులకు గద్దలకు ఎగురవేస్తాను. 


16 


అగు 


అయితన్నా! అమ్మపైన కత్తిదూస్తావా! ఆవేశంలోనైనా 
ఆడవారిపైన చేయిచెసుకొంటావా! నా సోదరుడు 
నీతిమాలినవాడనే అఆపకీర్తా నాకు నువ్విచ్చే కానుక? 


క్షమించు ఆవులన్నా! నీకు అపకీర్తి తేవాలని కాదు. మన 
యాదవవంశానికి నా తల్లి మచ్చరంవల్ల మాయనిమచ్చ 
రాకూడదనే ఉద్దేశంతోనే ఉగ్రుణ్ణయాను. అమ్మా! మంద 
మంచికోసమేకదా అన్నయ్యను నువ్వు దక్షిణాదికి 
వెళ్ళమంటున్నావ్‌. 


అవును నాయనా! మందబాగే మనబాగు. 


అయితే మందతోలుకొని నేనే వెళతాను. అన్నయ్య ఇక్కడే 
ఉంటాడు. 


అయితన్నా! నువ్వా 
అవునమ్మా! మందబాగేకదా నీకు కావలసింది. 
అయితన్నాా మందతో వెళ్ళవలసినది నేను. తరతరా లుగా 


మన వంశంలో అగ్రజుడే ఆ ధర్మాన్ని నిర్వర్దిస్తు న్నాడు. నేడు 
సంప్రదాయాన్ని అతిక్రమంచకూడదు. 


అయితీ సరే! నీవే మందకు నాయకత్వం వహించు. నీ వెనుక 
నేనూ వస్తాను. 

అయ్యో నాయనా! నువ్వాందుకు? 

అవును. అరణ్యవాసానికి రాముడేకదా వెళ్ళాలి. 
రాముడులేని రాజధానిలో భరతుడూ ఉండడు. 
ఆయితన్నా! అగుమంచీ! పదేపదే రామాయణగాథతో 


సామ్యం తీసుకురాకండి. ఆ పోలిక తీసుకువస్తీ రామరావణ 
యుద్ధంకూడా చివరికి జరిగితీరు తుందమ్మా, 


జరగబోయేదే అది. చూస్తూ ఉండండి. నామాట 
నిజమవుతుంది. 


17 


ఎంతమాటన్నావమ్మా! పెద్దలు కీడెంచి మేలెంచ మన్నారు. 
కీడు జరగబోతుందని మేలు తలపెట్టడం మానకూడదు. 
ఆశావాది కానివాడి కన్నీకష్టాలే. గుండె ధైర్యంతో 
ముందుకు సాగితేనేకాని సౌఖ్యం చేకూరదు. దక్షిణాదికి వెల్లి 
తీరాల్సిందే. 

నా తండ్రి నా తండి! అలా చెప్పు. అందరం బాగుపడతాం. 
ఏడాదిపాటు అక్కడ ఉండాలి. ఎర్రయ్యా దారు కదిలించు. 
అన్నయ్యా! 

ఎదురు చెప్పుకు. 

మంచిది. 

మరది! ఏర్పాట్లు చేయించు. 

చిటికెలో గుడారాలూ, గుర్రాల కంపటీలు, విచ్చుకత్తుల 
వారూ, విలుమూకలవారూ వలసకి సంసిద్ధులవుతారు. 
(ఎర్రయ్యా, పద్మరాఘవుడూ వెళతారు) 

అన్నా! నన్ను కూడా నీతో రానియ్యి,. 

నువ్వు కూడా వెళ్ళిపోతి ఇక్కడ మాకు దిక్కవరు? 


అవునయ్యా! ఆడవారినీ, ఐశ్వర్యాన్నీ సంరక్షిస్తూ నువ్వు 
ఇక్కడే వుండు. 


నువ్వు లేనిచోట ఎలా ఉండను. దినమొకయుగంగా ఎలా 
గడపను. నీవులేనిచోట నేనేకాదు, మన యాదవ గణంలో 
ఏ ఒక్కరూ ఉండలేరు. 

ఎడబాటు ఒక్క ఏడాదిపాటే! మళ్ళీ మనం మనం కలుసు 
కుంటాం. అమ్మమాట పాటిస్తూ నువ్విక్కడే పరిపాలిస్తూ 
ఉండు. 

ఒద్దన్నా ఒద్దు. నన్ను నీ పాదాలనుండి దూరం చెయ్యకు. ఈ 
పాపకూపంలో పరిపాలన చెయ్యమని చెప్పకు, ధర్మ 
స్వరూపుడవైన నీవున్నచోటనే కరువుకాటకాలు అడుగు 


18 


వెట్టానంటే ఈప్రదేశం పంచమహాపాతకాల తోటి 


నిండిపోయిందన్నమాట. 


ఎవరిపాపం వాళ్ళనే బాధిస్తుంది. ఎవరిపుణ్యం వారినే 
కాపాడుతుంది. అమ్మమాట ప్రకారం నువ్విక్కడే మండక 
తప్పుదు. 


అమ్మమాట - అమ్మమాట - అనే అంటావుకాని నీ ఉద్దేశం 
చెప్పవేం? 

నా ఉద్దేశం కూడా అదే. 

అన్నా! 

ఒక్క ఏడాదిపాటు ఓపికపట్టు. 

ఆలోగా అందరికీ అదృష్టం పడుతుంది. 


లేదు, యాదవకులంలో ముసలం శుడుతుంది. అన్న 
దమ్ముల అన్యోన్యత చూడలేక వాళ్ళమధ్య పారుపులు 
పెట్టలేక సవతితల్లి యిలా విడదీస్తోంది. 


అలా అనకమ్మా. ఎక్కడున్నా నేనూ అయితన్నా ఒక్కటే. 
ఏడాదిపాటు దక్షిణాదిన మంద సుఖంగా ఉంటుంది. మన 
సొమ్ములు వృద్ది చెందుతాయి. 


ఆః ఎంత చల్లనిమాట! చూడు కాటయ్యా! వృద్ధిచెందిన 
సొమ్ములు నువ్వు తమ్ముడితోపాటు పంచుకోవాలి. 


అలాగే 


దక్షిణాదిన ఏమొచ్చినా సరిసమానంగా పంచుకుంటా మని 
నాకు మాటియ్యి. 


నీ పాదాల సాక్షిగా అలాగే చేస్తాను. 
(కాటమరాజు తల్లిపాదాలు ముట్టుకుంటాడు. ఇంతలో 
పోచయ్య, భట్టు వస్తారు.) 


19 


పోచ 
విది 


మావా! కాటతమయరాజు మావా! దారు కదులుతున్నారా? 
నేనూ మీతోనే వస్తాను. 


నువ్వెందుకు కొత్తపెళ్ళికొడుకువి. కోటలోనే ఉండాలి. 
ఆవులున్న చోటనే యాదవులూ ఉండాలి. 


వద్దు. మందలో ఆవులు నీకు మచ్చిక కాలేదు. నువ్వు పిలిస్తి 
గోవులు దగ్గరకు రానేరావు. వద్దు నవ్వు రావద్దు. 


అయితే అలవాటు చేసుకుంటాను. 
అవునురా. వలసబతుకు నీ కలవాటు లేదు. 


ఇప్పుడు కాదు. ఏడాదిపాటే ఈ ముచ్చట. ఇంటిపట్టునే 
ఉండు. 


ఏడాది దాటాక మందరాకపోతే నేనే వచ్చి కలుసు 
కుంటాను. సరేనా! 


సరే! ఆం - భట్టుగారూ! 

ఏం శెలవు? 

మీరూ మాతో రావాలి. పాకనాడు మాకు పగవాళ్ళ సీమ. 
మీ వాక్చాత్యురంతో మా మధ్య సామరస్యం కుదుర్చాలి. 
అంతకన్నానా. 


మనమందలు ఆ సీమలో అడుగుపె ట్లడానికి మీరే అనుమతి 
తీసుకోవాలి. ముందుగా పద్మరాఘవునితో వెళ్ళాలి. 


వెళతాను. అదిగో మంద కదిలింది. ఏమి సంరంభం. 

అవిగో మందలు సాగుచున్న వదిగో యక్షాహిణీ సంఖ్యలో 
రవితేజమ్హుల మూయుచున్‌ తనివితో రావమ్ములన్‌ జేయుచున్‌ 
దివియున్‌ భూమియు నేకమైన కరణిన్‌ దీపించు కెంధూశితో 
దివమే రాతిర మారినట్లు కదలెన్‌ దిగ్భాంతి చెందించుచుని. 


20 


ఏ|॥ వెండి కొండలదండు విహరించుచునట్లు 

వెల్హావుముందలు వెడలసాగె 

నల్ల మబ్బులమూక నభమువీడినభంగి 
క[రియావుల మంద కదలసారె 

పొంగిపారిన నదుల్‌ భువిని వలంచెడి పోతి 
లేగదూడలు క్రుక్ళసారదొడగె 

ఏడు సందమ్ములు కూడినడచెడురీతి 
యెద్దులాబోతులు నేగసాగి. 


విచ్చుకత్తుల వారలు వింటిమూక 
వేయి గురాల కంపటీల్‌ వెంటరాగ 
ధరణి కంపించ దిక్కులు దద్దరిల్ల 
పశులమందలు నెల్లూరి పథముపట్టై. 
(ఛాయా నాటకం ఫిడౌట్‌) 


మూడవ రంగం 
ఖధఢతిక్కన యిల్లు 


(ఖర్గతిక్కన ఉయ్యాలపైన ఊగుతూ ఉంటాడు. కరణాలు చిన్న 
వాలుబల్లలముందు కూర్చుని వ్రాస్తుంటారు. ఒక భటుడు కొత్తకత్తిని; 
కర్రపేడును తెస్తాడు. 


భటుడు : అయ్యా! కమ్మరి కనకయ్య కొత్తరకం కత్తిని తయారు 
చేశాడు. తమరు పరీక్షించి శెలవిస్తి పుంఖానుపుంఖా లుగా 
తయారుచేస్తాడు. 
(తిక్కన కత్తి తీసుకొని యిటూ అటూ తిప్పి కర్రముక్కని 
వేటువేస్తాడు. అది రెండుగాచీలి కిందపడుతుంది) 


తిక్కన : మేలు! మేలు! బాగుంది. వేనవేలుగా యిటువంటి కత్తులే 
చెయమను. 
(కత్తి యిస్తాడు) 


21 


భటుడు 


(బ్రాహ్మ 


ఆజ్ఞ (అని కత్తితీసుకొని వెళ్ళిపోతాడు) 

(ఇద్దరు బ్రాహ్మణులు అక్షతల పళ్ళెంతో వస్తారు. తిక్కన 
లెచి నుంచుంటాడు). 

రాజద్వారే రాజగృహీ సర్వదా దిగ్విజయమస్తు. వేదోక్తం 
పరిపూర్ణ మాయుష్యమస్తు. 


రాయశృంగారభట్టు : (ప్రవేశించి) తథాస్తు! 


తిక్క 


రా॥భటు : 
చ్చు 


తిక్క 
కర౭ఐం 


రా1॥భట్టు : 


(తిక్కన బాహ్మణులకు నమస్కరించి ధనం ఇస్తాడు. వారు 
వెళ్ళిపోతారు). 

ఆహా! తిక్కనగారూ! మీ వైభవం దేవేంద్రవైభవం! మీమీద 
పద్యం చెప్తాను వింటారా? 

ఏదీ! 


వీర వివాదంబు వేద నినాదంబు 

పాయక యే ప్రొద్దు మోయుచుండు 
భూసుర ప్రకరంబు సేసలు చల్లంగ 

పాయకెన్నియొ కుటుంబములు బతుకు 
(బాహ్హణావళికి ధారలువోసిన జలంబు 

సతతంబు ముంగిటజాలువారు 
రిపుల కొసగిన పతికల పుత్రికలను 

పాయక కరణముల్‌ వాయుచుందు 


మాన ధనుడైన తిక్కన మంతియింట 
మదన సముడెన తిక్కన మంత్రియింట 
మహిత యశుడైన తిక్కన మంత్రియింట 
మంత్రిమణియైన తిక్కన మంత్రియింట. 
ఏ మేలు! మేలు! బాగుంది. 


రాయశ్ళంగారా! ఇది యింతకుముందే వారికి వినిపించావు 
గదా! 


వినిపించానా! 


22 


కర౭ఖం 


రా!॥భట్లు : 


కరణం 


రా॥భట్లు : 


కరణం 


రా[॥భట్టు : 


కరణం 


తిక్కన 


పద్మ 


రా॥భట్లు వ్‌ 


జ 


పద్మ 


రా॥భట్ల్టు వ 


కరణం 


రా॥1భటు : 
కు 


ఎకసంథా|గాహిొవె. ఇతరులు చెప్పిన పద్యాలు 
ఇట్టేధారణపట్టి వప్పచెప్పావే? నీ పద్యమే నీకు జ్ఞాపకం 
లేదూ! 

లేదు. 

పోనీ అప్పుడు అయ్యగారు వెయ్యివరహాలు ఇచ్చారు 
అదైనా జ్ఞాపకం లేదా? 

జ్ఞాపకమొచ్చింది. తెల్లారిలిస్తే వందపద్యాలు చెప్తాను. 
జానౌను, భటాజువి. ఎందరినో పొగడాలి. ఎన్ని పద్యాలు 
చెప్పకపోతే పొట్టగడస్తుంది! 


అందరిమీదా చెప్తానేం 
యం త్రివర్గంపైనా. న 


రమ్మని. య సెదిరాజుపెనా, 
ధి రు 


వాళ్ళ సీవకులపైనా, వాళ్ళ భోగంసానులమీదా, వాళ్ళ 
చెలికత్తెలమీదా, వాళ్ళు కట్టుకునే చీరెలపైనా, పెట్టుకునే 
ఆభరణాలమీదా కట్టక తప్పుదు. పద్యాలు కట్టకతప్పుదు. 


ష్‌ ఎవరో వస్తున్నారు. 
(పద్మరాఘవుడూ, కొమరుబంగరు భట్టు వస్తారు) 


కపిగాదికి నమస్కారం. 


పీరు కవితిక్కనగారు కాదండీ! ఖడ్గతిక్కనగారు. కవితిక్కన 
గారు వీరి పినతండ్రి కుమారులు. 


ఆ సంగతి మాకు తెలుసు. మేము నమస్కరించింది మీకు. 
నేను కవినని మీకెలా తెలుసు? 


తిమ్మన్నా! తిమ్మన్నా! నమస్కారం అంటే నా పిరు నీకెలా 
తెలిసిందన్నాడట. అలా వుంది. నీ ప్రశ్న నువ్వు పద్యం 
చదవటం విన్నారేమో? 


అులా గాం! 


23 


తిక్కన 


తిక్కన 


కొ॥భట్లు : 


తిక్కన 


రా!!భట్టు న 
కొ॥భట్టు z 


రా॥భట్లు క 
కొ॥భట్లు వ 


రా॥భట్టు వ 


జ 


పద్మ 


రా॥భట్టు వ 


కొ భట్టు క 


తిక్కన 


కొ॥భట్టు క 


కవులకు మొట్టమొదట నమస్కరించటం హర్షించతగ్గ 
విషయమే. 


నెల్లూరి రాజ్యానికి పెట్టనికోట తిక్కదండనాధులకు 
నమస్కారం. 
నమస్కారం! తమరెవరు? 


వీరు యాదవవంశాబి చంద్రుడు కాటమరాజులవారి బాల్య 
సఖులు పద్యరాఘవ నాయనింవారు. 


అలాగా! శుభం. 
వారెవరో మీరు చెప్పారు మీరెవరో వారు చెప్తారా? 


నేనే చెప్పుకొంటాను. నా పేరు కొమరుబంగరుభట్టు. 
యాదవుల ఆస్థానకవిని. 


ఆస్థాన కవులా? ఆశు కవిత్వం చెప్పగలరా? 

ఏదో యత్కించిత్తు. 

ఏదీ కానివ్వండి. భోజరాజు ముఖంచూస్తే కవిత్వం 
పుట్టుకొస్తుందని - తిక్కనగారిని చూడగానే కవిత్వం 
వెల్లువలా ప్రవహించాలి. ఒకపద్యమైనా చెప్తారా - 
ఒక్కటేమిటి - ఎన్నైనా చెప్తారు. 

వినిపించమనండి. 

గృహమేధి అనుజ్ఞలేనిదే ఎలా వినిపించను? 


కానివ్వండి. 
సీ॥ దైర్యంబు నీ మేన దగిలియుండుటచేసి 
చలియించి మందరాచలము తిరిగె 
రాంభీర్యమెల్ల నీ కకనయుండుటచేసి 
కాకుత్తుచే వార్చి కట్టువడియె 
జయలక్ష్మి నీ యురస్టలిన యుండుటచేసి 


24 


రా॥భట్టు : 
కొ॥భట్లు - 


రా॥1భట్టు 


తిక్కన 


కరణం 


తిక్కన్న 


తిక్కన్న 


కొ భట్టు వ 


తిక్కన 


కొ॥భట్లు క 


తిక్కన 


కొ భట్టు : 


హారిపోయి బలిదాన మడురుకొనియె 
ఆకారమెల్ల నీ యందె యుండుటచేసి 
మరుడు చిచ్చునబడి మడిసిచనియె. 


(ఒక్కొక్క పాదానికి వేయివరహాలు చొప్పున తిక్కన 
భట్టుకి యిస్తాడు. ఇది చూసి రాయశృంగారభట్లు ఓర్వలేక) 


ఆగండి! ఎంగిలి పద్యానికి ఇన్నేసివేల చరహాలాం। 
ఏమిటి? ఎంగిలి పద్యమా? 


అవును. (అని ఆ పద్యం కె॥భ చదివినదంతా చదువుతాడు 
తర్వాత ఆపేస్తాడు) 


ఏం ఆపేశారు. ఎత్తు గితి నాలుగు పాదాలుకూడా 
పూర్తిచేయండి. 


వచ్చినవారు పూర్తిచెయ్యందే! ఇతరులు చెప్పేది ధారణ పట్టి 
చెప్పడమేగా వీరి ప్రజ్ఞ! వాళ్ళని మెచ్చుకొని ధనం 
ఇస్తున్నారని ఏడుపు. అందుకే ఈ దగా, మోసం. 


మీకు భోజనాలకు వేళయింది. వ్రాత చాలించి వెళ్ళండి. 
(కరణాలు వెడతాడు) 


(కొ॥భట్టుతో) పోనీ మీరు పూర్తిచేయండి. 
(క్రయత్నించి) క్షమించండి. ఇంకోసారి పూర్తి చేస్తాను. 


మీ యిష్టం! పద్యం పూర్తిచేస్తే పాదపాదానికి వేయి 
వరహాలిస్తాను. వచ్చి తీసుకోవచ్చు. 


మహా ప్రసాదం. 
మీరు వచ్చినపని? 


విన్నవించుకుంటాను, మారన్నా! 
(మారన్న వచ్చి పాలబిందె యిస్తాడు. అది కొ॥భ తీసుకొని) 
ముందీపాలు స్వీకరించండి. 


25 


రా1॥భ 


కొ|భ 


తిక్కన 
కొ[ఖభ 


తిక్కన 
కొ॥ఖ 


చాల్లేవయ్యా! మా తిక్కనగారికి పాడి తక్కువనా 
యిస్తున్నారు! 


ఇవి సామాన్యమైన పాలు కావు. మూ కాటమరాజువారి 
మందలో “బెొలాము” అనే అవతారమూర్తి ఉంది. అది 
సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశమై జనించింది. ఇవి దాని 
పాలు. అమృతమే. వీటితో ఏ పిండివంట చేసినా 
తరతరాలదాకా అలాగే వుంటాయి. పాచిపోవు! 


ఓహో: అపూర్వమైన విషయమే! 


ఇక మేం వచ్చిన కార్యం మనవి చేసుకుంటాం. మా 
అమరావతీ సీమలో 'క్షామ' మొచ్చింది. పశుగ్రాసం లేక 
గోగణం అల్లాడిపోతోంది. ఒక్క ఏడాదిపాటు మమ్మల్ని 
మా ఆవుల్ని ఆదరించి మీ సీమలో మేపుకోనివ్వండి. 


అనుజ్ఞ ఇవ్వ్చవలసింది మహారాజు. 


వారికి నచ్చచెప్పిది తమరేకదా! తమమాట సిద్దిరాజుల 
వారు కాదంటారా? 


మీ మంద ఏమాత్రం? 
పశువులు పదిలక్షలు! 
ls! 


కోడెలు తొమ్మదివేలు, ఆబోతులు మూడువేలు, కంపటీలు 
మూడువేలమంది. 


ఇంత పశుగణాన్ని ఏ రాజ్యమూ భరించలేదు. 


అలా అనకండి. బావిలో నీళ్ళు వెల్లువపోతాయా? 
ఎంతమేపినా తరగని పాకనాడు. ఒక్క ఏడాదిపాటు... 


అనుజ్ఞ యిప్పించకపోతీ ఆవులూ, పెయ్యలూ నిష్కారణంగా 


26 


తిక్కన 


రా॥1ఖ 


రా॥[భఖభ 


కొ॥[బభ 
రా॥|భ 


రా॥|భ 


రా[భ 


రా1భ 


పద్మ 
8ఈా|॥భఖ 


అందుకే ఆలోచిస్తున్నాను. సరే! కాళ్లు కడుక్కోండి. 
భో జనాలకి లేవండి. తరువాత చూసుకుందాం. 
రాయభట్టూ! నువ్వు సహపంక్తిని కూర్చోవాలి. 

చిత్తం. 

(తిక్కన పాలు తీసుకుని లోనికి వెళ్తాడు) 


అయ్యా! ఈ వ్యవహారం పొసగదుగాని, భో జనంచేశాక 
మీరు వెళ్ళవచ్చు. 


తమరలా శలవిస్తే భావ్యమా! 


కాదయ్యా! మీ యాదవులు మా సిద్దిరాజులకు బద్ధవైరులు. 
ఆ సంగతి మా తిక్కనగారు మరచిపోయి నట్లున్నారు. నేను 
జ్ఞాపకం చేస్తి... 

మీకు పుణ్యముంటుంది. కార్యం చెడగొట్టకండి. 

ఆల౬.. ఉత్తపుణ్యానికి ఎవరు చేస్తారు ఉపకారం? 


మీరు సహాయంచేస్తి తగినవిధంగా సత్కరిస్తాం. ఆరువేల 
వరహాలిస్తాం. 


అది నా ఒక్కడికే! మరి తక్కిన వాళ్ళకో... 
అంటే? 


(అటూ యిటూ చూసి అందరికీ యివ్వాలి. తిక్కన 
గారికీను - ఆ మాటకువస్తీ సిద్ధన యంత్రిగారికినూ! 
ధనమూలమిదం జగత్‌! 


ఎంత డబ్బయినా వెనుదీయం. వారికీ ఒక ఆరువేలు ఇస్తాం. 


క్షమించాలి! తిక్కనగారికి ధనమివ్వనక్కరలిదను 
కొంటాను. పద్యం చెప్పిన భట్టుకి పాదానికి వేయివరహా 
లిచ్చిన ఆ మహానుభావుడు ఉపకారం చేసినందుకు 
ప్రతిఫలం పుచ్చుకోరు. 


27 


రా11భ 


నుద్మ 
రా॥భ 


తిక్కన 

కొ॥[భ 

కుద 

సిదన 
ధి 


పద్మ 


తిక్కన 
రా॥భఖభ 


కొ॥భ 


తిక్కన 


నుష్టాక్కడి సత్యకాలం మయనిషివయ్యా! ధనానికందరు 
దాసోహమే! వారు ప్రత్యక్షంగా పుచ్చుకోరు. నాలాంటి 
వానిద్వారా చాటుగా పుచ్చుకుంటారు. నా చేతి కివ్వండి. 
వ్యవహారం పూర్తిచేస్తాను. 

ఇందండి (ధనం ఉన్న సంచి యిస్తాడు) 

కృష్ణార్చ ణం! ఇదిగో ఈ ధనానికీ, మా రాజుగారికీ మీరు 
ఇవ్వవలసిన కౌలుకీ సంబంధం లేదు. మహారాజుతో 
మాట్లాడి కౌలు నిబంధనలు వేరే నిర్ణయింప చేస్తాను. 


కానియ్యండి. మీ మేలు మరచిపోము. 
(తిక్కన సిద్ధనమంత్రితో వస్తాడు) 


వీకే నాన్నగారూ! నేను చెప్పినవారు. వీరు మా తండ్రిగారు 
సిద్దన మంత్రిగారు. 


నమస్కారం 

అబ్బాయి, మీకు వచ్చిన కష్టాలు చెప్పాడు. చాలా 
విచారిస్తున్నాను. చేయగలిగిన సహాయం తప్పక చేస్తాము. 
కృతజ్ఞులం. 

ఇంకా యిక్కడే ఉన్నారా! కాళ్ళు కడుక్కోండి. 


మీరిచ్చిన అభయంతోనే వాళ్ళ కడుపు నిండిపోయింది. 
సాయంత్రం నాట్యశాలలో మహారాజుల వారిని తమరు 
కలుసుకొనడం - ఒక మాట వెయ్యడం, కొలు ఇప్పించడం 
- జరిపితే అదే వాళ్ళకి పంచభక్ష్య పరమాన్నాలూను, 
ఏవంటారు - 

అందుకు సందేహమా ! 


నా శాయశక్తులా ప్రయత్నిస్తాను, ఆ పైన భగవంతుడే 
ఉన్నాడు. 


లకు 


నాలుగవ రంగం 


చిలకసాని మేడ 


(సిద్ధిరాజు పరుపులమీద ఆనుకొని కూర్చుని ఉన్నాడు. అతని ముందర 
చిలకసాని శృంగారకీర్తన అఖినయించుతూ నాట్యం చేస్తూంది. రంగంమీద 
పంజరంలో చిలుక ఉంది. ఆట ఆడుతున్నంతసిపూ మధ్య మధ్య చిలుక 
“ఓహో భళీ భళి అంటుంటుంది. అలా అన్నప్పుడు సిద్ధిరాజు చిలుకను 
చూస్తూ ఉంటాడు.) 


మనలోన మనకీ తరువేలరా 

మగసిరి గలవాడా మరులుకొనవేలరా 

నీ పైన నేనారుగ నెమ్మోము ముడిచేవు 

కోపొన నా పెదవి కొరికిన మేలౌదు 

ఏపైన నా సొగసు ఏల వృధా చేసేవు 

ఈపాటిదానికి యింటికి రానేల 1మనలోన॥ 


చిలుక పలుకుల కేల చెవులు మూసుకొనేవు 

అలుకలో నా కులుకు తిలకించవేరథు 

కళలంటి కవ్వించి వలపించకున్నచో 

ఇలలో మగజాతికే తలవంపులేనురా 1మనలోన॥ 
(నాట్యము పూర్తిచేసి చిలుకసాని కన్నమదేవి సిద్దిరాజు 
దగ్గరకు వస్తుంది). 


స్వామీ! ఎలా వుంది నాట్యం. 


అద్భుతం. 


ఇంక నేనెందుకు చెప్పుడం! మధ్య మధ్య నీ చిలుక 
మెచ్చుకొన్నది కదా! 


నోరులేని ప్రాణి మెచ్చుకుంది. కాని మీరు నోరు విడిచి 
చెప్పరన్న్నమాట. 


29 


es 
ఇలు 


అదా నోరులేని ప్రాణి. బాగు బాగు. మన మంత్రులకన్న 
లెస్సగా ఉపన్యసిస్తుంది. పరిషత్తులలోని పండితుల కన్న 
దండిగా ప్రసంగిస్తుంది. ఇంతకీ నాకన్నా అదే నీకు ముఖ్యం 
కదా! దాని హర్షింపి నీకు కావాలి. 

బాగుంది! నా చిలుకనే చూసి మీరు అసూయ 
చెందుతున్నారా? 

చెందక? నీ జీవితమంతా నాకే అర్పించావనుకున్నాను. 
అహర్నిశలూ దాని సేవలోనే కాని నన్ను మోమెత్తి అయినా 
చూడము. 

ఆహా! అందంగా వుంది మీ అలక. ఇందండి కప్పురవిడెం. 
వద్దు. 

ఇలాతే. 

చూశావా! పొగరుమోతు. కప్పురవిడెంకూడా కావాలట. 
ఈ చిలుక ఏ ముహూర్తాన వచ్చిందో మన యిద్దరినీ 
చేరువలోనే దూరం చేస్తోంది. దేవీ! నేను నీ నగరుకు 


వచ్చినప్పుడైనా ఈ పాడు చిలుకని వేరొకచోట 
పెట్టకూడదా! 


అలా అనకండి! దానిని చూడకపోతే నేనుండలేను. అది నా 
ప్రాణమని మీకు తెలుసుకదా! ఇది నిత్యం నా సన్నిధిలో 
ఉండడం మనకే మంచిది. 


నాకు మంచిదా! ఏమిటి నీ తాత్పర్యం. 


మీ వలపు పిలుపులన్నీ దీనికి కంఠతా వచ్చును. మన 
యిద్దరికీ తప్ప వేరెవరికీ తెలియని శృంగార రహస్యాలన్నీ 
దీనికి పూర్తిగా తెలుసు. ఇంకొకచోట ఉంచితే ఆ విషయాలు 
బయటపెట్టదా! ఏలినవారి కది గౌరవం కాదే! 


ఓహో! అయితే ఈ చిలుక చాలా ప్రమాదమైనదే. 
జాను. 


30 


రా॥1భఖభ 


రామా! నోరు మూసుకొని ఆ పళ్ళు తిను. 
నోరు మూసుకొని ఎలా తినడం. 

రామా! 

సరే! 


కన్నమ్మా! ఈ చిలుకని పెంచడంలో నువ్వు చేసినది ఒక్కటే 
మంచిపని. 


ఏమిటి? 
దానికి “రామా” అని పేరు పెట్టావు. పిలచినపుడల్లా కొంత 
పుణ్యం దొరుకుతుంది. 


అసూయవల్ల అలా అంటున్నారే కాని ఇది అపురూపమైన 
చిలుక. ఈ ప్రపంచంలోనే కాదు, ఏడేడు లోకాలలోను 
ఎక్కడా దొరకదు. 


(రాయశ్చంగారభట్టు - సిద్ధనమంత్రి - ఖడ్గతిక్కన వస్తారు. 
తిక్కన చేతిలో ఒక భరిణ ఉంటుంది). 

అందుకు సందేహమా... అది సామాన్యమైన చిలుక కాదు. 
సాక్షాత్తు మన్మధుడి వాహనమే. పద్యం కూడా చెప్పాను. 
అలనాడు శివుని నేత్రము 

వలరాజుని రూపుమాకు వాహనమెంతో 

విలపించి రతిని వెదకుచు 

చెలువమ్ముల దేవిగారి చేతికి దొరకెన్‌. 


మన దేవిగారు రతీదేవమ్మగారి అవతారం. ఏలినవారు 
నవమన్యధులు. ఏమంటారు సిద్ధనమం త్రిగారూ! 


సత్యం! సత్యం! పునస్సత్యం! 
ఏమిటి! మం;తి దండనాధులిద్దరూ ఒకేసారి వేంచేశారు. 
ముఖ్యమైన రాచకార్యమా! 


31 


29 
లు 


ea 
౨౬ 
గ్ర 


తిక్కన 


సిద్దిన 
థి 

సిద్ది 
ధ 


తిక్కన 
సిది 

థి 
తిక్కన 


రా!॥ఖభ 


సిది 
ధి 


జొను ప్రభూ! అందుకే యిక్కడికి వచ్చాము. ఆనతైతే 
విన్నవించుకుంటాము. 


ఏమిటది? 


యాదవ వంశంలో కాటమరాజు అనే ఎకిమీడున్న సంగతి 
ఏలినవారికి విశదమే అనుకుంటాను. 


కను! అతడు మన విరోధికదూ! 


మన విరోధి కాదు. ఏదో తాత ముత్తాతల కాలంలో 
కొద్దిగా అభిప్రాయఖేదాల వల్ల వారి పూర్వీకులు మి 


కత్తులుదూసి - కదన మొనరించి - కైవల్యమందు కొన్నారు. 
ఆంత యుత్తాతల కుగలు మనవి కావా? 


గతం మరచిపోవడం మంచిది. యాదవులు నేడు యాచకులై 
మన సీమకు వచ్చారు. 


దేహి” అంటే ఏలినవారు “నాస్తి అనలేరు కదా! 
ఇంతకూ యాదవులు యాచించేదేమిటి? 
ఏముంది! ఆవులకు మేత. అంతే. 

అంతేకదా! అయితే యిచ్చి పంపించండి. 


వారి మంద సామాన్యమైనది కాదు. నెల్లూరివద్ద మొదటి 
ఆవును నిలబెడితె - ఆరు ఆమడలవరకూ వారి ఆవులే 
ఉంటాయి. 


అంత గోగణమా వారిది! అయితే దానికి గ్రాసం.... 


యమన సీమలో తప్పించి వేరెక్కడా దొరకదు. మన రాజ్యం 
సామాన్యమైనదా. 

చతుస్సాగర పర్యంతం మన రాజ్యమే కదా! 

సరే! ఎంతకాలం వరకు ఆశ్రయమివ్వాలి. 


32 


రా11భ 


సిది 
ధ 
తిక్కన 


సిది 
ధి 


తిక్కన 


తిక్కన 


ఒక్క ఏడాదిపాటు. 


మంచిది! వారి మంద మన సీమలో ఉండగా పుట్టిన తేన 
దూడలన్నీ మనకు యిస్తారా? 


ఇమ్మందాం. దానికేముంది ఇస్తారు. 


తిక్కనగారూ! యాదవులిలా యాచించడంలో వారికే 
దురుద్దేశమూ లేదుకదా! 


శివ! శివ! వారు గోవులకన్నా సాధువులు. 
అయితే ఆవులను మేపి పుణ్యం అందరికీ దక్కుతుంది. 


ఆ ఉద్దేశంతోనే ఏలినవారి కీ విషయం విన్నవించ 
సాహసించాను. 


యాదవులు మన సీమలో ఉన్నంతకాలం వారి ప్రవర్తనకు 
మీరే బాధ్యులు. 


అదీ గుర్తించాను. 


సిద్దనగారూ! మీ 
సమ్మతమేనా? 


అబ్బాయిగారి అభ్యర్థన మీకు 
సంపూర్ణంగా. 

మంచిది! పుల్లరి నిర్ణయించి కౌలు పత్రాలు వ్రాయించి... 
తమకు వినిపించమంటారా? 

ఒక్కమారు వినిపించి యాదవులకు పంపించండి. 


చిత్తం! అన్నట్లు - కాటమరాజులవారి మందలో బొల్తావు 
అనే అపూర్వమైన ధేనువు ఒకటి ఉంది. అది సాక్షాత్తు 
శ్రీమహావిష్ణువు అవతారమేనట. ఆ ధేనువు క్షీరాన్ని మా 
యింటికి పంపించారు. అమృతం! ఆ పాలతో చేసిన 
పిండివంట ఏలినవారు చవి చూడాలి. (అని భరిణ 
యిస్తాడు). 


29 
లలు 


చిలుక 


పాలు నాడెం చెయ్యడంలొ తిక్కనగారు సద్ధహస్తులు. 
మీరు మెచ్చుకుంటే దానికి తిరుగుండదు. 

(రాయభట్టు, సిద్ధన, తిక్కన నిష్కముస్తారు. సిద్ధిరాజు 
భరిణ తీసి ఒక కోవాబిళ్ళ తిని మెచ్చుకుంటాడు.) 


దేవీ! కన్నమ్మా! ఇలారా! ఈపిండివంట రుచిచూడు. 
(అని ఆమె నోటికి అందిస్తాడు. ఆమె రుచి చూస్తుంది.) 


అద్భుతంగా వుంది! ఎక్కడిది స్వామీ! 
తిక్కనగారు తీసుకువచ్చారు. 


వారితల్లి పోలమ్మగారిది అమృతహస్తం. ఏది వండినా 
దివ్యంగా ఉంటుంది. 


దీనిలో ఉపయోగించిన పాలు చాలా గొప్పవట! 
కాటమరాజు మందలోని బొల్లావు పాలట! 


అలాగా! అయితే ఆ ఆవు మన యింట నుండవలసిందే! 
ఏమిటి? 


జూను! అంత గొప్పు ధేనువు మన పెరట నుంటేనే అందం. 
మాణిక్యం మహారాజు శిరసున ఉండాలి కాని 
మసిపాతనుంటే ఏం లాభం. ఆ ఆవును తెప్పించండి. 


తప్పు! కాటమరాజుకి ఆశ్రయమిచ్చాం. ఆభ్రితుల ధనం 
ప్రాణప్రదంగా మనం కాపాడాలి. 


అయితే ఆవుని తెప్పించరా? 
మనకు ఆవులకేం తక్కువ? 
నాకు ఈ ఆవే కావాలి. 

ఆవు కావాలి, ఆవు కావాలి. 


చూశారా, రాముడు కూడా అదే కావాలంటున్నాడు. 


34 


రా1॥[భ 


సిది 
ధి 


రా[[భ 


దాని కోరికలకేం! ఏ గూటిచిలుక ఆ పలుకే 
పలుకుతుంది. అది మంచీచెడ్డా యోచించగలదా? 


స్వామీ! నాచిలుకని దూషించకండి. 


సరే! 
(కౌలుపత్రంతో రాయభట్లు వస్తాడు.) 


ఏలినవారు చిత్తగించాలి. కౌలుపత్రాలు వాయించాను. 
వినిపించమని శలవా! 


ఊం కానీయండి. 


స్వస్తి క్రీ జయాభ్యుదయ శాలివాహనశక వరుషంబులు 
ఇన్ని అగునేంటి విషుంభవ కార్తీక శుధ పంచమీ 
గురువారమునాడు పాకనాటి ప్రభువులు శ్రీ శ్రీ త్రీ సిద్ది 
మహారాజులుం వారు యాదవ చక్రవర్తి కాటమరాజులం 
వారికి యిచ్చిన కాలు 


ఎన్నాళ్ళు మీ యావు లీభూమి మేయు 
నన్నాక్ళు మా సీమ నగ్నిలేకుండ 
నెచ్చోట వర్షంబు నిచ్చుగా కురియు 
నచ్చోట నెల్ల మీ యావుల మేపి 

కంచె బీడు - చెలికకట్టి తెమ్మనన్‌ 
కంచి నెల్లురి పురము గట్టు నీ సందు 
నీరులు పూరియు నీ కిళ్తు గొనుము. 


35 


అయిదవ రంగం 
పాకనాటి అరణ్యసీమ 


(ఇంతకు ముందు రంగంలో కౌలు చదువుతూ ఉండగా లైట్లు ఫెడౌట్‌ 
అయి, ఈ రంగంలో ఫిడిన్‌ కాగా, కాటమరాజు కౌలు నియమాలు వినడం 
కనబడుతుంది. ప్రక్కనే ఎర్రయ పద్మరాఘవుడు, కొమరు బంగరుభట్టు 
కూర్చుంటారు. రాయభట్లు చదువుతుంటాడు.) 


రా॥[ఖ 


మా సీమలోనుండ మందలో బుట్టు 
కోడెలను లెక్కించి కూర్తితో నిమ్లు 
కోడెలతో బాటు మాడలు వేయి 
ఆడితప్పక మీర లర్పింపవలయు 
ఇంతియేకాని వే రిసుమంతయైన 
పుల్లరి రూపాన పుచ్చుకోబోము 

మీ యాలమందలు మీ కంపటీలు 
మా పాకనాటిలో మసలంగవచ్చు 
అడవిలో మృగముల హరియియవచ్చు 
పరుల బాధించేటి పాపులన్‌ మీరు 
నీతిగా దండించ నేనితు న్నాజ్ఞ 

ఈ కౌలుపుత్రాని కిలలోన నున్న 
పులికొండ పెరుమాళ్ళు పారేటి పెన్న 
సంగ మూలస్టాన లింగమ్ము సాక్షి 
(అని చదివి కౌలుపత్రం ముడుస్తాడు.) 


మేలు! మేలు! కౌలు నియమాలు ధర్మబద్ధంగా ఉన్నాయి. మీ 
సీమలో పుట్టిన కోడెలన్నీ మీకే యిస్తాము. 


ఎప్పు టికప్పుడే తోలిస్తారా? 
తప్పు కదా! పొదుగుముందు పెయ్యల్ని ఎలా తోలించ 


మంటారు? కౌలు కాలం పూర్తికాగానే పంపిస్తాం. 


36 


మంచిది! మా ప్రభువుల కలాడే విన్నవిస్తాం మరొక్క 
విన్నపం. 

ఏమది? 

పత్రంలో వ్రాయలేదు. కాని ఒక్క నిబంధన ఉన్నది. 
నిబంధనే అయితే వ్రాయవచ్చునే. 


ఎందుకూ - అడిగితే మీరు మాతం కాదంటారా అని 
వాయించలేదు. 


ఈయదగినదైతే ఇస్తాము అడగండి. 

మొదట తిక్కనగారి ఇంటికి పాలు పంపించారు కదూ. 
అవును. 

ఆ పాలు మా ప్రభువులూ మెచ్చుకున్నారు. వారి యిష్టపత్షా 
కన్నయాదేవిగారూ మెచ్చుకున్నారు. 

అవి మా బొల్లావు పాలు. నాలికున్న వారెవరైనా సరే 
మెచ్చుకోక తప్పుదు. 


మెచ్చుకొని మా చిలకసానమ్మగారు అ అంటే 
కన్నమాదేవిగారు ఆ క్షీరాన్నే దినదినమూ  ఆరగించా 
లనుకుంటున్నారు. 


దానికేం? ప్రతిదినం పాలకావిళ్ళు పంపిస్తాం. 


మీకెందుకా శ్రమ. ఆవునే తోలిస్తి మూ ఏలినవారి 
పశువులతోపాటు అదీ కసవు తింటూ కమ్మని పాలిస్తూ 
ఉంటుంది. వెంటనే ఆ ఆవుని తోలించండి. 

నివ! వివ! 

ఏమిటీ బొల్లావును తోలించాలా? 


జౌను! ఆవును తోలిస్తి ఈ కౌలుపత్రంలోని నిబంధనలు 
రద్దుచేసిస్తాం. 


37 


ఎర్ర 


రా॥[భ 
కొ॥॥భ 


రా॥భఖ్‌ 


ఇంకోసారి అడిగితే నీ నాలుక కోసిస్తాను. 


శాంతించు ఎర్రయ్యా! ఆవు మహిమ తెలియక అడిగారు. 
అయ్యా! ఆ ఆవు మాకు శ్రీరామరక్ష! అది సామాన్యమైనది 
కాదు! 


జానాను. మీ భట్టు తొలుతనే చెప్పారు. 


సాక్షాత్తు 
జన్మించింది. 


శ్రీమన్నారాయణమూర్తివారి అంశతో 


ద్వాపరమందు కృష్ణునిగ దానవవైరి జనించి తెల్పె పెన్‌ 

పాపులు పెచ్చు రేగి క్షితిభారము మిక్కుటమైన ధర సం 

స్వాపన చేయగా తరచు తానె జనింతునటంచు; కాన మా 
రోపకులానపుట్టె నొక గోవుగ లోకులు బొల్లియావనన్‌ 

మా యాదవులు ప్రాణాలైనా యిస్తారు కాని, బొల్లావుని 


పెరవారికి ఇవ్వలేరు. ఈ సంగతి మీ ప్రభువులకు చెప్పు. 
వారా కోరిక మానుకుంటేనే తప్పు మాకీ కౌలు అక్కరలేదు. 


మీ పత్రం మీ ముందే చింపి పారేస్తాం. 
మే మిచ్చిన డబ్బు మా ముఖానకొట్టి నీవూ వెళ్ళవచ్చు. 


అబ్బే! ఇది మా ఏలినవారి కోరిక కాదు. మా 
చిలకసానమ్మగారి కోరిక. 


ఆడవారి కోదిక అందరికీ చేటు. 


అహ. ఆవు మహిమ తెలియక అలా కోరిందికాని తెలిశాక 
ఎందుకడుగుతుంది? కామధేనవు కోరి కార్తవీర్యార్దునుడు 
చెడిపోయాడు. అది మా చిలకసానమ్మకు విడమర్చి 
నచ్చచెప్పాలి. ఇందండి కౌాలుపత్రం. యధేచ్చగా ఉండండి. 
శలవు. 

(అని కాగితాలు ఇచ్చి వెడతాడు.) 


38 


కాలు 


కె॥॥భ 


ఈయన మాటలు నమ్మవచ్చునా? 
మన డబ్బు తిన్నాడు. మనకు ద్రోహం చేస్తాడా! 


ఏమో! ద్రోహులందరూ ఎవరో ఒకరి డబ్బు తిన్నవాళ్ళే 
కదా! విశ్వాసమన్నది ఎలా ఉంటుంది. 


పత్రంలో నిబంధన లేదు కదా! నిర్భయంగా ఉండవచ్చు. 
ఆవులన్న ఏదో ఆలోచనలో ఉన్నట్టుందే. 


ఏం లేదు. కౌలు పుచ్చుకున్న శుభవార్త అయితన్నకు 
తలియజేయాలి. 


పావురాలచేత పంపిద్దామా. 


ఎందుకూ కాలూరి మారన్నచేత కబురు పంపుదాం. 
(పుల్లయ్య యిది వింటాడు.) 


ఆవులన్నోయ్‌! ఆవులన్నా! నన్ను పంపించు. నే వెళతా. 
ఏం పుల్లయ్యా! ఇంటిమీద మమత పుట్టిందా! 

ఇంటిమీద కాదు. ఇల్లాలిమీదనే. 

పోవయ్యా!: నువ్వు మరీను. ఏం? ఆవులన్నా నన్ను 


పంపిస్తావా? 
సరే. 
తుర్‌! 


29 


ఆరవ రంగం 
చిలకసాని మేడ 


(చిలకసానికి రాయశృంగారుడు నచ్చచెపుతుంటాడు.) 


రా॥[భ 


కన్న 
రా॥!భ 


కన్న 


సిద్ధిారాజు : 


కన్న 


నా మాటలు వినండమ్మా! ఇటువంటి కోరిక తమకు తగదు. 
ఆ బొల్తావు కామధేనువు లాంటిది. 


అందుకే కావాలంటున్నాను. 


తప్పమ్మా! కామధేనువుని కోరిన కార్తవీర్యార్దునుడు 
ఏమయ్యాడు. వసిష్ణులవారి కామధేనువు కోసం 
విశ్వామిత్రుడు ఎంత పోట్లాడి విఫలుడయ్యాడు. 


పురాణాలు కట్టిపెట్టు! నాకేం చెప్పనక్కర్లేదు. 
(వస్తూ ఏం! దారి కొచ్చిందా? 


ఎందుకు రావాలి? పాకనాటిని ఏతే ప్రభువులని పేరు. 
ఇష్టపత్ని కోరే చిన్న కోరిక కూడా తీర్చడం లేదు. 


ఇది చిన్న కోరికా! 
పెద్ద కోర్టోైతే మాత్రం తీర్చకూడదా. 


అధర్మవాంఛలు ఎవరూ తీర్చరు. ఇంకేదైనా కోరుకో 
తీరుస్తాం. 


తీరుస్తారా? 
బొల్తావుని తీసుకురమ్మనడం తప్పు ఏదికోరినా తీరుస్తాం. 
బొల్లావుని తేనక్కరలేదు.... వెళ్ళి... 


వెళ్ళి.... 


ఒక పొడుగాటి కత్తి తెచ్చి.... 


తెచ్చి.... 
నన్ను నిలువునా పొడిచి చంపండి. 


40 


కన్న 


రా॥[భ 


కన్న 


కన్న 


చిలక 
కన్న 


చిలక 


చిలక 


కన్నమ్మా; 


ఏం? కోరిన కోరిక తీరనినాడు జీవించేం లాభం. 
ఏమంటావు? రాయభట్టూ - 


ఏం చెప్పనమ్మా! విడవమంటే పాముకి కోపం! కరవమంటే 
కప్పకి కోపం. 

కోపం కాదు. అవమాన తాపం. స్వామీ! నన్ను 
చంపనక్కర్లెదు. వెళ్ళి వెంటనే బొల్తావుని చంపండి. 


రామ! రామ! గోహత్య. 


స్త్రీ హత్య కన్న ఏ హత్యయినా మంచిదే! నాకు దక్కని నాడు 
ఆ ఆవు చావవలసిందే! బొల్లావు కావాలి! లేదా చావాలి. 


అవును. బొొల్లావు కావాలి. లేదా చావాలి. 


చూడండి! నా చిలుక కున్నపాటి తెలివి ఎవరికీ తేదు. 
రామా! నిజం చెప్పావు. ఏదీ మరొక్కసారి అను. 


బొల్లావు కావాలి. లేదా చావాలి 
(కన్నమ్మ చిలకను ముద్దు పెట్టుకుంటుంది.) 


బొల్తావు కావాలి. 
(కన్నమ్మ చిలకమీద పాట పాడుతుంది.) 


ఇంగిత మెరిరిన చిలకా 

దంచ రంగుల రామ చిలకా 

ఇందరికన్నా నీవే ఎక్కువ 

హృదయము ఉన్నది కనుకా 

మంచి హృదయము ఉన్నది కనుకా ॥ఇంగిత॥ 
బాసలు చేతురు మగవారు 

తదు పలుకుల తేనియ లొలుక 

బాసలు చేసి మోసం చేతురు 

పబ్బం తీరిన వెనుకా ॥ఇంగిత॥ 


41 


కన్న 


సిది 
ఢి 


రా॥ఖ 


వాదన లాడిన ఫలమేమి 

మగవారికి మనపై కినుక 

పేదల కోపం పెదవికి చేటు 

తీర్చరులే మన అలుకా ఇంగిత! 
తీరని కోరిక 

అనల జ్యోతిక 

చెరగదులే ఈ మరక 

అవమానంతో ఏం చేసామో 

ఆ దేవుడికే ఎరుకా [ఇంగిత 
(పాట అయేసరికి చిలక ఎగిరిపోతుంది.) 


అయ్యో! అయ్యో! నా చిలక! నా చిలక! నా రాయుడు! 
నా చిలక! ఎగిరిపోయింది. 
(మూర్చపోతుంది) 


చిలక పోవడం కాదు. శని విరగడైంది. 


కాదు మహారాజా! శని విరగడవ లేదు. ఇప్పుడే 
మొదలైందనుకుంటాను. 


ఎడవ రంగం 
దొనకొండలో 


(సిరిగిరి కూర్చొని మల్లెపూలదండ గుచ్చుతూ ఉంటుంది. పోచయ్య 
వెనకనుంచి వచ్చి ఆమె కన్నులుమూస్తాడు. ఆమె బెదురుతుంది.) 


పోచయ్య : 


ఎవరో చెప్పుకో.... 

నువ్వే! వదులు. 

వదుల్తాను.... రమ్మనీ! పిరుచెప్తి కానీ చేతులు తియ్యను. 
చాల్లే బావా! ఎవరైనా మొగుడిపిరు చెప్తారేం! 

పెళ్ళినాడు తలుపుదగ్గర చెప్పలేదా! చెప్పు! 


42 


చెప్పాలి. 

పనికిరాదు. 

అయ్యా! 

ఏవింటీ! మీ అయ్యను పిలుస్తున్నావా? పిలు. 
ఇంతే నా నీ సారస్యం నీ పేరు చెప్పానుగా! 
చెప్పుందే. 

ఆహా6 చెప్పమంటే “పో” అన్నానా. 

అన్నావు, 

పట్టుబడితే 'చి అన్ననా! 

అన్నావు, 

కట్టకడపట “అయ్యా” అన్నానా కలిపి చదువుకో! 
అమ్మా.... ఎంత గడుసుదానివి. చప్పన్నభాషలూ చదివిన 


శేషావతారానివి కదూ! చమత్కరించినావ్‌! అయినా 
అక్షరాలన్నీ నువ్వే కలిపి చెప్పకపోతే నేనూరుకోను. 


ఏం చేస్తావు. 
శ్రీశైలం వెళ్ళిపోతాను. 


బావా! వద్దు బావా! అక్కడి జంగా లమఠంలో 
కలిసిపోతావా నీకు దండం పెడతాను. (శ్రీశైలం 


చుట్టుపక్కలకే వెళ్ళకు. 
నీ చదువంతా ఏమైంది! సంస్కృతంలో శ్రీశైలం అంటే 


తెలుగులో '“సిరిగిరి కదూ! శ్రీ, అంటే “సిరి' శెలం అంటే “గిరి? 
- నేనెప్పుడూ నా శ్రీశెలంవద్దనే ఉంటాను. 


43 


పోచయ్య : 


సిరిగిరి 


పోచయ్య : 


సిరిగిరి 


పోచయ్య : 


సిరిగిరి 


సి॥దే 


పోచ 


ఆడదేమి చేసినా అందమే - ఆ 

అందానికి కారణమన్యోన్యమే. 

పురుషుడేమి చేసినా పుణ్యమే - ఆ 

పుణ్యానికి తీరము పురుషార్దమే ie 
చల్లని మదిలో నెనరు చాపకింద నీరు 

సరసమాడ ఆడువారు మనను తెలియనీరు. 

పరసమాడ మగవానికి సాహసమే తేరు - ఆ 

తేరు నడుపు కావాలిగ చెలివెచ్చని జోరు ie 
కోమలి ఎలకోరికలు కోటికి పడంెత్తును 

కొసరి కొసరి తనవానిని కోటీశ్వరు చేయును 

కొండకి నిచ్చెన వేయును కొంటెవాని అల్లరి 

పండుగ చేయును కనులకు ప్రణయరాగవల్లరి ie 


ఎంత _బెదరగొట్టావు. మీ మగవాళ్ళంతా యింతే. 
ఆడవాళ్ళను ఇష్టమొచ్చినట్లు ఆడిస్తారు. (ఇద్దరూ ఆలింగనం 
చేసుకుని పకపక నవ్వుతారు. 

సిరిదేవి వస్తుంది. ఆమె రాకను వారు గమనించక తమ 
ధ్యాసలోనే ఉంటారు) 


పోచయ్యా! ఏవింట్రా ఆ వికవికలూ పకపకలూ! 
(అతడి కౌగిలి సిరిగిరి విడిపించుకుంటుంది.) 


ఓ! నువ్వా అమ్మమ్మా! పడుచువాళ్ళం మేం పకపక 
లాడకపోతీ ముసలిదానివి నువ్వా ముసిముసిలాడేది? 
పోరా! ఒసి సిదిగిరీ! కాళ్లు పట్టేశాయి వచ్చి కొంచెం 
వత్తిపెట్టు. 

అమ్మమ్మా! రాణివాసంలో ఎంతమంది దాసీలులేరు. నీ 
కాళ్ళు పట్టడానికి నా పెళ్ళయణే దొరికిందా!? 


44. 


అయినవాళ్ళు పట్టినట్టు అందరూ పడతారా! 


ఓహో! నిన్ను సేవించడానికి అందరినీ అయిన 
వాళ్ళంటావు. పెట్టవలసివచ్చినపుడు వేరులు పెడతావు. 
పోరా! 


పోతాను పోతాను. ఏడాదిదాటగానే మందలోకి పోతాను! 
కాటమరాజు మామయ్య మందలో ఎలా వున్నాడో! 


(ప్రవేశించి బాగానే ఉన్నాడు. ఆవులన్నకేం! బహు 
బాగున్నాడు. 


ఓరి పుల్లయ్యా! నువ్వెప్పుడు వచ్చావ్‌? 
ఇప్పుడే: 

ఏవిరా! నిన్ను కాటయ్య పంపించాడా? 
అవునమ్మా! 

కబురేమైనా పంపాడా!? 

ఏమో! 

మరి నువ్వెందుకు వచ్చినట్టూ? 


ఏమో! దొనకొండకి మనిషిని పంపాలన్నారు. నే 
వెళతానన్నా! వెళ్ళమన్నారు. తుర్‌మని వచ్చేశా! 


మంచిపని చేశావ్‌! వాళ్ళిచ్చే కమ్మలు తీకుండా.... 
(వస్తూ) కమ్మలు నే తెచ్చాను బాబూ! 
మారన్నా! నువొచ్చావేందిరా!? 


రాక తప్పుతుందట్రా! వెర్రివాడు వేడుక చూడబోతే 
వెతకడానికి యిద్దరూ, ఏడవడానికి ముగ్గురూ అని సామెత 
చెప్పినట్లు వెనకాతలే పంపించారు. 


45 


జ 


పుల్ల 


యూరన్న క 
మిది 


పుల్ల 


సి॥డే 


మారన్న్న క్ర 


సి।[దే 


మారన్నా! మందవార్త లేమిటి? పాకనాటి ప్రభువులు కౌలు 
ఇచ్చారా? 

ఇచ్చారమ్యూ? 

గడ్డు నిబంధనలు పెట్టలేదుకదా? 

లేదమ్మా! వాళ్ళసీమలో పుట్టిన తేగలన్నిటినీ వాళ్ళ 
కిమ్మన్నారు. ఏదో లాంఛనప్రాయంగా వెయ్య మాడలు 
మాత్రం అడిగారు. అంతే! 


బొల్తావుని అడిగారుగా! ఆ సంగతి చెప్పువేం! 
నువ్వూరుకో నీకేం తెలీదు. 
మారన్నా! బొల్హావుని అడగడమేమి టి? 


ఏం లేదమ్మా ఆ దేశంరాజాగారో సానిదాన్ని 
ఉంచుకున్నారు. ఆవిడగారు ఆవునిమ్మన్నారు. 

ఆవునిస్తే ఇంకేం పుల్లరి ఇవ్వనక్క-ర్లేదన్నారు. 

అలాగా! ఆ రాజు ఎంత మంచివాడు ఆవునిచ్చేశారా? 


అదేమటమ్మా! అవతారమూర్తిని ఆవులన్న ఎలా ఇస్తాడు? 
ఇవ్వనన్నాాడు. 

అవునవును. ఎందుకిస్తాడు మంద పెరిగితే మా 
అయితన్నకు అందులో సగం పంచిపెట్టాలిగా! తమ్ముడు 
బాగుపడటం చూడలేక తనభాగంకూడా పరులకి 
ధారాదత్తం చేస్తున్నాడా, ఎంత కానివాడు. 


అలా అనకమ్మా! బొల్లావు పోతే మన ప్రాణాలే పోతాయి. 


ఆం “బొల్లావు బొల్లాావు' అని పొగడ్డమేకాని నాకేం 
మహత్తు కనబడ్డంలేదు. 


(అయితమరాజు వస్తాడు) 


46 


అయిత : అమ్మా! ఇన్నాళ్ళూ ఆవులన్ననే కానిమాటలన్నావు. 
ఇప్పుడు బొల్లావునే తిడుతున్నావా! లెంపలు వేసుకో. 


సి॥దే : గుడొచ్చి పిల్లను భ్రమించినట్లు నాకే నీతులు చెప్తున్నావా? 
అయిత : మనకేదో చేటుకాల మొచ్చింది. 


ఎనిమిదవ రంగం 


ఖడ్లతిక్కన గృహం 


(ఖడ్గతిక్కన లోపలినుండి చేయి తుడుచుకుంటూ వస్తాడు. వచ్చి 
ఉయ్యాలబల్లపైన ఒక కాలుపెట్టి తుండుతో తుడుచుకుంటూ ఉంటాడు. 
తరువాత కొద్దిగా తేన్చి బల్లపై కూర్చుంటాడు. జానమ్మ ఆకుమడుపులతో 
వేస్తుంది.) 


జానమ్మ : తాంబూలం. 

తిక్కన  : కనబడుతూంది. 

జాన : ఇక్కడ పెడతాను. వేసుకుంటారా. 

తిక్కన : ఏం? పక్కన కూర్చొని అందివ్వకూడదా? 
జూన 2: ఎందుకు కూడదూ! ఇవ్వచ్చు. 


తిక్కన : అయితే కూర్చో 
(చెయ్యి పట్టుకుని కూర్చోపెట్టబోతాడు) 


జాన : ఆకు మడుపులందిస్తూ నేను కూర్చుంటే... 
తిక్కన : హాయిగా ఎన్ని మడుపులైనా వేసుకుంటాను. 
జాన : మంచిపని చేస్తారు. అంతసిపు మీ అమ్మగారు భోజనం 


చేయకుండా నాకోసం నట్టింట కాచుకుంటారు. 
తిక్కన : ఓ! మరచిపోయాను. వెళ్ళు! వెళ్ళు! పొద్దుపోతూంది. 


47 


జాన 


తిక్కన 


జాన 


జాన 


తిక్కన 


జాన 


తిక్కన 


జాన 


తిక్కన 


జాన 


తిక్కన 


జాన 


తిక్కన 


వెళ్ళను! ఒక్కొక్క ఆకు చిలకలుచుట్టి అందించి మరీ 
వెడతాను. అన్నట్లు చిలకకోసం వెదకటానికి సేనలోని 
వారందరూ వెళ్ళారుకదా! ఏమైనా వార్త వచ్చిందా? 
దొరికిందా? 

అదే దొరుకుతుంది. నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మకి 
ఆకలవుతుందేమో। 

ముచ్చటపడి అడిగారు. ఒక చిలకైనా అందివ్వాలి. 

(అని ఆకుమడిచి అందిస్తుంది. అతడు ఆమె వేలు 
కరుస్తాడు.) 

అబ్బా! పెంకెతనం! రానురాను మరీ చిన్నవారై పోతున్నారు. 
నువ్వు వెళతావా లేదా! అమ్మ ఎదురుచూస్తుంటుంది. 
భర్తకి తాంబూలం ఇచ్చేటప్పుడు ఆలస్యమవుతుందని 
ఆమెకూ తెలుసు. నట్టింట మావగారికి వారూ అకు 
మడుపులిెస్తున్నారు. 

ఓహో! 

(జానమ్మ చేతో తిక్కన తలమీద కొడుతుంది. తిక్కన 
అదిరిపడతాడు. కర్రతో జానమ్మ తీలుపిల్లను కొడుతుంది) 
చూరుమీంచి తిలుపిల్ల మీ తలపై పడింది. అవును! అంత 
భయపడ్తారేం! 

భయమా: భయపడందే 

అవునవును - భట్రాజు పొగిడాడుగా 

ధథైర్యంబు నీ మేన.... (ఆపుతుంది) 

ఆపావేం. పూర్తిగా చదువు. 


పద్యం మీరు మాత్రం పూర్తిగా చదివారు కనకనా! నేర్చుకొని 
చదవడానికి. 


అన్నట్టు ఆ యాదవులభట్టు అది పూర్తిచేయనేలేదు. చూడు 
జానమ్మా! అతడెప్పుడువచ్చి పద్యం పూరించినా పాదానికి 


48 


జాన 
రా[॥[ఖ 
తిక్కన 


రా॥1భ 
తిక్కన 
రా॥[ఖ 
తిక్కన 


బోయలు : 


తిక్కన 
మొ॥బో 


తిక్కన 
రెం॥బో 


తిక్కన 
మొ॥బో 


తిక్కన 


వేయివరహాల చొప్పున ఇవ్వాలి సుమా! నేను రాచకార్యం 
పైన గ్రామాంతరం వెళితే ఇంటోలేనని మరచిపోకేం? 


అలాగే ఇస్తాను. 

(వస్తూ అయ్యా! తిక్కనగారూ! 

(తేచి) ఏవింటి! ఏవింటది. 

(జానమ్మ లోపలికి వెళ్తుంది) 

అడవిలోని బోయలు తమర్షి దర్శించుకోవాలని వచ్చారు. 
ఎందుకు? 

ఏదో కష్టం చెప్పుకుందామని, శలవైతే.... 


రమ్మనండి. 
(రాయభట్టు రమ్మని చేయి ఊపుతాడు. ఇద్దరు బోయలు 
లోనికి వస్తారు) 


దండాలు బాబూ! దండాలు. 
శుభం భూయాత్‌! 


ఏవిటి బాబూ! ఏవింటీ అన్యాయం! తరతరాలుగా ఈ 
పచ్చని పాకనాటిలో నిశ్చింతగా ఉంటున్నాం. ఇప్పుడీ 
దురంతా లేమిటి బాబూ! 


దురంతమా! ఏం జరిగిందో చెప్పండి కూర్చోండి. 
తమ ముందర కూర్చునే అర్హత మాకు లేదు బాబూ! 
మీకు వచ్చిన కష్టమేమిటి? 


ఈ పాకనాటిలో యాదవులకు ప్రవేశం తమరే ఇప్పించారని 
అనుకుంటున్నారు. నిజమేనా బాబూ!? 


నిజమే! కాటమరాజు కాలుపెట్టినచోట సిరి కలకలలాడు 
తుందట. అతడు అవతారపురుషుడని కూడా విన్నాను. 
అటువంటి సత్పురుషునికి ఆతిథ్యమచ్చే భాగ్యం మన 
రాజ్యం నోచుకొంది. 


49 


రెం॥బో 


తిక్కన 


మొ॥బో 


తిక్కన 


రెం॥బో 
తిక్కన 


మొ॥బో 


తిక్కన 


'రెం!!బో 


తిక్కన 


అయినా పుణ్యానికి పోతే పాపమెదురైందని ఆ 
యాదవమూక మా కూటో దుమ్ముకొడుతున్నారు 


బాబూ! 


వారు అటువంటివారుకాదే! కావాలని ఎవరికి అపకారం 
చెయ్యరే! 

అడవిలో ఉండే జంతువులను వేటాడి - ఏదో మీ పే 
చెప్పుకుని బతుకుతున్నాం. ఈ యాదవులొచ్చారు. 
కనబడ్డ మృగాన్నల్లా చంపిస్తున్నారు. మా కొచ్చే 
ఆదాయం కాకుండా చేస్తున్నారు బాబూ! 

మందకి హాని కలిగించే మృగాలను చంపుకోవచ్చని 
వారికి ఏలినవారు అనుమతిచ్చారు. 


మరి మాగతింకాను బాబూ! 


వారికిచ్చిన గడువు ఏడాదే! ఆరునెలలు గడిచి 
పోయాయి. మరొక్క ఆరునెలలు ఓపికపట్టుండి. 


ఆరునెలలు ఏటాడకుండా ఎట్టా బతకమంటారు? వాళ్లు 
మాకు అడ్తాస్తున్నారు బాబూ! 

మిమ్మల్ని అడ్డగిస్తున్నారా? ఆటంకం పర్చడానికి 
వారికేం అధికారం లేదే! యాదవులు ఈ సీమలో 
ఉన్నంతకాలం వారి చర్యలకు నేనే ఉత్తరవాదిని. మా 
బోయల నడ్డగించరాదని నేడే కబురు పంపిస్తాను. 
ఇకపైన అలాగచేస్తి నాతో చెప్పండి. నేరంచేసినవాళ్ళను 
విక్షింపచేస్తాను. పాళ్ళు నిజంగా అడ్డగించారా? 


అటకాయించలేదనుకోండి. మాకన్నా ముందుగా వాళ్ళీ 
మెకాలని వేస్తున్నారు. 

ముందు మీరు వేటాడకపోవడం వాళ్ళ దోషం కాదే? 
చురుకుగా ఉన్న వేటగాడికే జంతువులు దొరుకు 


తాయి. అయినా మీకు అన్యాయం జరగకుండా 
కట్టుదిట్లాలు చేస్తాను. 


50 


బోయలు 


రా!!భ 


తిక్కన 


రా[భఖ 


తిక్కన 


రా[భ 


చిత్తం శలవు 
(ఇద్దరూ వెళ్ళిపోతారు) 


ఈ బోయలేదో గొడవ చేసేటట్టున్నారు. యాదవుల 
మీద వాళ్ళ గోవులమీద మండిపడుతున్నారు. వీళ్ళ 
కోపం చూస్తే గోపాలకుల్ని గోవుల్నీ కూడా 
చంపేటట్టున్నారు. 


ఆం అంత తెగించారా!? 


కూటికడ్డం వచ్చినపుడు ముందూ వెనకా చూస్తారా? 
మీరు అభయం ఇచ్చారుకదా! ఇంక అటువంటిపనులు 
చేయరు. అన్నట్లు చిలుకని వెతికించడంలో ఎంతవరకు 
కృతకృత్యులయారో ఏలినవారు కనుక్కోమన్నాారు. 


సీనలన్నీ అందుకే వినియోగిస్తున్నాం. ఏలినవారి 
ఉత్తరువు ప్రకారం నిన్నటినుంచి ఇబ్బడి భత్యాలు 
ప్రకటించాం. అనతికాలంలో చిలుక దొరికిన శుభవార్త 
విన్నవించుకుంటామని ఏలినవారికి చెప్పండి. 


చిత్తం! ఈ కబురుకోసం వారు వెయ్యి చెవులతో వేచి 
ఉంటారు. వెళ్ళి మనవి చేస్తాను. 


తొమ్మిదవ రంగం 


చిలకసాని మేడ 


(చిలకసాని విచారంగా మంచంమీద పడుకొని ఉంది. మాసిన చీర 
కట్టుకుంది. ఏ విధమైన అలంకారాలూ లేవు. జుత్తు విరయబోసుకుని 
ఉంది. సిద్ధిరాజు వస్తాడు. ఆమెవద్దకు వెళతాడు) 


సిది 
ధి 


దేవీ! ఇంకా కోపం శాంతించలేదా? 
(చిలకసాని మంచంమీదినుండి తేచి సోఫావద్దకు 
వస్తుంది. సిద్ధిరాజు ఆమెను అనుసరిస్తాడు) 


51 


29 
లర్‌ 


కన్న 


కన్నయమ్మా! ఏమిటది? 


నుదుటను బొట్టులేదు, మణినూపుర బంధము కట్టలేదు నీ 
పెదవుల కావిలేదు, జడవేయవు, చేయవు మంజుభాషణల్‌ 
నిదురయు తిండి మానితివి, నీరములైనను ముట్టబోవు, నీ 
పదముల నంటనీవు ఎద భారముపెంచుట నీకు భావ్యమా! 


సతతము జిగిమించు సరిగంచు చీరలే 
కట్టు కోమలి పాతబట్టదాల్చె 
కాటుక రేఖలన్‌ ధనముగా ధరియించు 
కలికి కన్నుల నీరుకార్చసాగె 
ముత్యాలసరులతో నిత్యమ్ము భాసించు 
పొలతుక మెడనేడు బోసిపోయె 
నృత్య గీతాలతో నిరతము మాంర్తోగు 
లావణ్యవతి మేడ బావురనియె 
సరస శృంగార శోభలు సన్నరిల్లె 
పండువెన్నెల చిరునవ్వు నిండుకొనియె 
సకియ వెతజెంది తా చిక్కి శల్యమయ్యె 
చూచువారల మదిలోన శూలమాయె।! 


నాతో మాట్లాడకండి. 


నీతో మాట్లాడక మీ మంజాభాషణలు వినక, ఈ సిద్దిరాజు 
జీవించగలడా! కన్నమ్మా! నా మాట విను. నీకేమి తక్కువ? 
చీని చీనాంబరాలున్నవి. ఏడువారాల నగలున్నవి. “త్రో: 
అంటే కోటిమంది దాసదాసీజను లున్నారు. వారినందరినీ 
పాలించే ప్రభువుని నేశే నీ కనుసన్నల మెలగుతూ నీ కోరిక 
తీర్చడానికి ఉన్నాను. 


ఉన్నారు. గుడ్డికన్ను మూసినా, తెరచినా ఒకటే! 
కన్నమ్మా! అనవసరంగా నిందించకు. 


52 


కన్న 


29 
ల 


ఐం నిందిస్తీ! మీరు చేసిదేమిటి? ప్రాణాలు తీస్తారు. ఆ 
ప్రాణాలు పోలేదనేకదా బాధపడుతున్నాను? తియ్యండి. 
ఒక్కసారి నా ప్రాణాలు తియ్యండి. ఇంక ఏ బాధా ఉండదు. 
అలా అనకు దేవీ! నీ చిలుకలేదనే కదా నీ బాధ. 
వెతికిస్తున్నాను. దేశదేశాలకు జాబులు వాయించాను. నీ 
చిలుక పోలికలన్నీ చెప్పి వెతికించమన్నాను. మన 


పరగణాలలో ప్రతి ఒక్క భటుడూ ఆ చిలుకకోసమే 
గాలిస్తున్నాడు. 


ఎన్ని నెలలైంది? ఇంకా వెతకడమేనా? 


ఐం చెయ్యమంటావ్‌? దొరకాలి కదా అది పక్షి కనుక 
ఆకాశంలో ఎగురుతుంది. ఈ క్షణంలో యిక్కడుండి 
మరుక్షణంలో మాయమవుతుంది. మన భటులు రెక్కలు 
కట్టుకొనలేరు కదా! 


నాకుండే ఆత్రుత వాళ్ళకెందుకుంటుంది? 

ఎందుకుండదు? చిలుకని అన్వేషించే సైన్యానికి ఇబ్బడి 
భత్యాలివ్వమన్నాను. 
అందుకే కాలయాపన చేస్తున్నారు. వెతుకుతున్నట్టు నటించి 
తేరగా వచ్చే భత్యాలు ఆరగిస్తున్నారు. 


పోనీ నన్నే స్వయంగా వెళ్ళి వెతకమన్నావా? 


చెప్పాలా! నామీద నిజంగా ప్రేమ ఉంటే నన్ను 
అడగకుండానే వెళ్ళి వెతికేవారు. 


సరే. ఇప్పుడే వెడతాను. నీ చిలుక ఎక్కడున్నాసరే వెతికి 
తెస్తాను. నువ్వు కళ్ళారా నీ చిలుకని చూశాకే నా మొగం 
చూడవచ్చు. అంతదాకా నీ నగరులో అడుగుపెట్టను. 
ఎవరక్కడ? 


(రాయశృ్ళంగారుడు వస్తాడు) 


53 


రా1॥భ 
సిది 
) 


రా|॥|భ 
సిది 

ధు 
రా॥భ 


సిద్‌ 
ధి 
రా॥ఖ 


సెది 
థి 


రా॥భ 


ఏం శలవు? 

మీరే వచ్చారా! తిక్కన మంత్రిగారికి చెప్పి వేటకి ఏర్పాట్లు 
చేయించమనండి. 

వేటకా! ఇది వేటాడవలసిన బుతువు కాదే! 

వెళ్ళేది వేటకి! వెతికేది చిలుకని! 


ఓహో! ప్రభువులే స్వయంగా వెతుకుతారా! అమ్మా! 
కన్నమ్మదేవీ! ఎంత అదృష్టవంతురాలివమ్మా!। అలనాడు 
సత్యభామమ్మగారికోసం శ్రీకృష్ణమూర్తులవారు పారిజాతం 
తేవడానికి స్వయంగా వెళ్ళినట్లు దేవరవారే అన్వేషణకు 
వెళుతున్నారు. 


భట్టుగారూ! 

ప్రభూ! 

మేము వేటనుంచి తిరిగివచ్చేదాకా తాము దినానికోమారు 
కన్నమదేవిని ఊరడిస్తుండండి. 

అది నా బాధ్యత ప్రభూః ప్రాణ సమానమైన చిలుక 
ఎగిరిపోయింది. తరువాత ప్రాణకాంతుడుకూడా 
కనబడకపోతే దేవేరమ్మగారు దిగాలుపడి విచారంతో 
చేయకూడని అఘాయిత్యం చేస్తీ ఎంత ముప్పు. 
వారించటానికి మావంటి వాళ్ళు దగ్గర ఉండడం ఆవశ్యకమే. 
దేవీ! వెళ్ళిరానా మరి. 


చేసిన శపథం మరచిపోకండి. 


ఒకటే! నేను చిలుకతో ఇక్కడకు వస్తాను. లేదా చిలుక నిన్ను 
చేరిన వార్త తెలిశాక వస్తాను. మరొకవిధంగా రానేరాను. 
(అని చర్రున వెళ్ళిపోతాడు) 


నా చిలుక నా రాముడు, నా ప్రాణం, ఎక్కడుందో! 
ఎక్కడుందో! 


54 


పదవ రంగం 
పాకనాటిలో అరణ్యసీమ 


(అరణ్యంలో చిలుక ఎగరడం కనిపిస్తుంది. ఆవులమీదుగా ఎగురుతూ 
అల్లరి పెడుతుంది) 


చిలుక 


ఎర్ర 
చిలుక 
ఎర్ర 


చిలుక 
ఎర్ర 


చిలుక 
ఎర్ర 
చిలుక 


ఎర్ర 


చిలుక 
ఎర్ర 


బొల్లావు కావాలి. లేదా చావాలి! 

(పశువులు బెదురుతాయి. అంబారవాలు చేస్తాయి. చిలుక 
చెట్టుకొమ్మమీద కూర్చుంటుంది. ఆవులింకా అరుస్తూనే 
ఉంటాయి. పెయ్యలెర్రయ్య చాలా ఆందోళనతో వస్తాడు) 
ఆం ఆవులన్నీ వంతగా ఆక్రోకిస్తున్నాయి. ఏం జరిగింది. 
(నవ్వుతుంది బొల్తావు కావాలి! లేదా చావాలి. 


ఆం ఎవరునువ్యు? ఎవరిదీ రాక్షసకంఠం! యాదవు లందరూ 
ప్రాణపదంగా చూసుకునే బొల్లావునుకోరే కిశాచీ! ఎవరు 


నువ్వు? 
బొలావు కావాలి (నవ్వుతుంది) 


చాటుమాటునదాగి మాట్లాడతావేం. ఎదుటకురా! వచ్చి 
ఆడుగు. అప్పుడు చెప్తాను. ఏది! ఎక్కడ? ఎక్కడ 
దాగున్నావ్‌? 


ఇదుగో ఇక్కడ - చెట్టుమీద. 
చెట్టుమీద చిలుక తప్పించి వేరెవరూ తేరే! 


వెర్రివాడా! చిలుకనే మాట్లాడుతున్నాను. పక్షిభాషలూ, 
పశుభాషలూ వచ్చునని విర్రవీగుతావే! ఈమాత్రం 
తెలుసుకోలేదా? 


ఆ ఇది కలా! నిజమా! చిలుక ఇంత స్వచ్చంగా 
మానవభాషలో మాట్లాడుతుందా! ఏయ్‌! ఎవరునువ్వు? 


(చిలుకభాషలో అరుస్తుంది.) 
ఓహో! ఎందుకొచ్చావ్‌? 


55 


చిలుక 
ఎర్ర 


పద్మ 
ఎర్ర 


(చిలుకభాషలోనే అరుస్తుంది) 

ఆ। ఏవింటీ! ఇంకోమారు అలా అడిగితే నిన్ను చంపేస్తాను. 
(పద్మరాఘవుడు వస్తాడు) 

ఎగర్రయ్యా! ఏవింటీ? ఎవరితో మాట్లాడుతున్నావ్‌! పక్కన 
పశువులుకూడా లేవే! 

చూడు బావా! చెట్టుమీద చిలుక బాల్తావుని తోలుకు 
పోవటానికి వచ్చిందట! 

ఆం చిలుకేమిటి? బొల్లావును తోలుకెళ్ళడమేమిటి? నీకేం 
మతిపోయిందా? 

(అరుస్తుంది) 

చూడు దాని పొగరుమోతుతనం. 
పోయిందంటున్నది. 


ఎర్రయ్యో! 

ఈ చిలకని ఊరకే పోనివ్వకూడదు. ఏయ్‌ రామచిలుకా! 
బుద్ధిగా నోరుమూసుకుని పళ్ళు తిను. 

నోరు మూసుకుని ఎలా తింటారు? 

ఆం చిలకే? మాట్లాడుతూందే! 

మాట్లాడ్డమేకాదు. పోట్లాడ్డం కూడా వచ్చు. మర్యాదగా 
బొల్లావును తోలిస్తారా, లేకపోతే 

లేకపోతే.... 

మీ మందలో ఆవులన్ని దూడల్ని అల్లరి పెడతాను. 
రెచ్చగొడతాను. 

వీ తరంకాదు. 


అయితే చూడు. 
(వింతగా అరుస్తుంది. అది విని ఆవులు అంబారవాలు 


చేస్తాయి) 


మనకే మతి 


56 


ఎర్ర 


ఎర్ర 


చిలుక 


అన్నంతపనీ చేస్తోంది. ఆవులు శరణు వేడుతున్నాయి. 
అయితే ఈ చిలకని క్షమించకూడదు. 
(బాణం తీస్తాడు) 


చూస్తావేం! చంపు, గురిచూడ్డానికి వీలుగా కూర్చొని 
వుంది. బాణం వదులు. 

తప్పు! 

నిదురపోవు నరుని నిర్జించరానట్లు 

గూటిపెట్ట నెపుడు కొట్టరాదు 

ఎగురుచున్న వేక తెగవేయుటే నితి 

ఎగురకొట్టవయ్య ఎరభూపా। 

మీ తరంకాదు. 

అలాగేం! ఎవరక్కడ? ఒకరు చెట్టెక్కి దాన్ని ఎగరకొట్టండి. 


(ఒక కాలారి వస్తాడు. చిలుక ఎగురుతుంది. పద్మ 
రాఘవుడు బాణం వేస్తాడు. చిలుకకు తగుల్తుంది) 


నాటింది. దాని లోగుండెలో నాటింది. 
ఏదీ క్రింద పడదేం? 
ఎగిరిపోతోంది బాణంతోనే ఎగురుతోంది. ఇది రామచిలుక 


కాదు. రాకాసిచిలుక ఒరేయ్‌! ఆ చిలుక ఎక్కడికిపోతుందో 
వెతకండి. 


(కాలారి కదులుతాడు. వాడితో ఎర్రయ్య, పద్మరాఘవుడు 
కదులుతారు) 


57 


పదకొండవ రంగం 


చిలకసాని మేడ 


(చిలకసాని విచారంగా కూర్చుంది. పక్కన  రాయశృంగారభట్టు 
నిల్చున్నాడు. అతని చేతిలో ఒక పలక ఉంది. పలకమీద జాతకచక్రం 
లాంటిది ఉంది.) 


రా॥భ 


కన్న 


ఠా11భ 
కన్న 
రా॥భ 


కన్న 


రా॥భఖభ 


కన్న 


అధైర్థపడకండమ్మా! భవిష్యత్తు బంగారంలా ఆశా 
జనకంగా ఉంది. చక్రం వేశాను. జాతకం రాశాను. ఫలితం 
చూశాను. మీ చిలుకని ఎప్పటిలాగే అల్లారు ముద్దుగా 
పెంచుతారు. 


నిజంగానా? 
లేకపోతే నా చెవి కోయించుకుంటాను. 


మీ వాక్కు ఫలించి నా రాముడు మళ్ళీ నావద్దకు వస్తే మీకు 
అగ్రహారమే! 

అవును నా చిలుక అమూల్యమైనది. అది నాకు 
దక్కాలేకాని ఈ రాజ్యంపోయినా బాధలేదు. ఇంతకీ మీ 
జోస్యం ఫలిస్తుందా? 

ఓ! ఇాస్త్రమంటే మాటలా! మీ చిలుక మీ దగ్గరకు 
వచ్చితీరాలి. 

(చిలుక అరుపు వినిపిస్తుంది) అదుగో చిలుక వచ్చింది. 
అరుస్తోంది. మాటలోనే వచ్చింది. వస్తోంది. 


ఆం ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు నా రాముడు గొంతు విన్నాను. 
రామా! రామా! రా! త్వరగా రా! 

(చేతులుచాచి ముందుకు వెళ్తుంది. చిలకవచ్చి ఆమె చాచిన 
చేతుల్లో వాల్తుంది. బాణం దాని గుండెలో ఉంది. 
చిలకసాని దాన్ని గుర్తించలేదు) 


58 


కన్న 


కన్న 


చిలుక 


కన్న 


చిలుక 


కన్న 
రా॥భ 
కన్న 


రా॥భ 
కన్న 


రా1భ 


వచ్చావా! వచ్చావా! 
(అని గుండెలకద్దుకోబోతుంది. బాణం అడ్డమొస్తుంది.) 


ఆం ఏవిటీ బాణం. నా రాముడి గుండెలో ఏవింటీ బాణం. 


రాక్షసకృత్యం. నీకోసం వెళ్ళాను. బొల్లావును కేవాలను 
కున్నాను. రాజు చెయ్యలేనిపని చేద్దామను కున్నాను. 


రాక్షసులు బాణం వేశారు. 


నా చిలుకపై బాణం వెయ్యడానికి ఎవరికి గుండెలున్నాయ్‌! 
రామా ఈ దారుణం చేసిందెవరో చెప్పు! 


వాళ్ళీ! యాదవులే! బాణం తియ్‌! బాధగా వుంది. పగ 
తీర్చుకో - 

(కన్నమ్మ బాణం తీస్తుంది. చిలక కేకవేసి వికృతంగా 
అరుస్తుంది) 

రామా! రామా! 

రామ! రామ! 


రామా! మాట్లాడు. మళ్ళీ మాట్లాడు. ఇంకొకసారి 
మాట్లాడు. నేను నీ కన్నమదేవిని. నిన్ను కన్నబిడ్డలాగ 
పెంచినదానను కానా! మరొకసారి ఒక్కసారి మాట్టాడు. 
భట్టుగారూ! నా రాముడు నా చిలుక మాట్టాడ్డంలేదు 
చూడండి. 


చూశాను. బంధం తీరిపోయింది. 


ఆ। అంతేనా! లేదు! నా రాముడు నన్నొదిలి పోతుందా! 
కొనప్రాణం ఉందేమో చూడండి. రాజవైద్యులను 
కొలిపించండ్‌ి! చికిత్స చేయించుదాం! 


లేదమ్మా! ఆశపెట్టుకోకండి.  నేననుమానించినంతా 
అయింది. జాతకంలో మారకం, మహాయోగం జమిలిగా 
ఉన్నాయె! చావుతప్పితే శాశ్నతంగా జీవించేది. చిలకా 
పోయింది. నా అగ్రహారమూ పోయింది. 


59 


కన్న 


రా!!|భ 
కన్న 


రా॥[భఖ 
కన్న 


కన్న 
రా॥[ఖ 


కన్న 
రా!॥భ 


పోయిందా! నా చిలుక పోయిందా! నా హృదయంలో 
చిచ్చుపెట్టడానికి నా కళ్ళముందే మరణించిందా! రామా! 
నువ్వు ఇలా రాకపోయినా బావుండేది. హాయిగా అడవిలో 
ఏ చెట్టుమీదో ఏ జట్టుకటో జీవిస్తున్నావను కొనేదానిని. 
రామా! అసలు ఈ అంతఃపురాన్ని వదలి ఎందుకు వెళ్ళావు? 
ఎందుకు? కారణం చెప్పావు కదూ! నాకోసం వెళ్ళావు. 
రాజు తీర్చలేని నా కోర్కె తీర్చుదామనుకున్నావ్‌? పగవాళ్ళ 
చేతులో పడ్డావు. భట్టుగారూ! ఇంత విశ్వాసంగా జీవించే 
ప్రాణి ఇంకెవరున్నారు. 


లేదమ్మా! లేదు. 


నాకోసం వెళ్ళింది. ప్రాణాలిచ్చింది. నాచేతులోనే వాలి 
మరణించింది. పగతీర్చుకోమని చెప్పింది. తీర్చు కుంటాను. 
నా చిలకని చంపినవాళ్ళను చిత్రవధ చేయిస్తాను. 


చిలుకా! నీ కడసారి మూటినిదుగో చెల్లింతు - నీ గుండెలో 
ములికి న్నాటినవాని వంశమిక నిర్తూలింతు ముమ్హాటికిన 
కలతంబెట్టిన బొల్లి యావుకిపుడే కండ్లూడ పీకించెదన్‌ 
తలకొట్టించి కక్షతీర్చుకొనెదన్‌ దాక్షిణ్య హీనమ్మరా!। 
చేయించాల్సిందే. 

ఎవరక్కడ? 

(ఇద్దరు భటులు వస్తారు) 

వెళ్ళి బొల్లావుని పొడిచి చంపండి. దాని మూలంగానే నా 
బంగారుచిలుక ప్రాణాలు బాసింది, 

అమ్మా! తొందరపడకండి. 

ఏవిటీ! తొందరా - ఆలస్యం చేయకూడదు. 


కాదమ్మూ! ఏలినవారు ఊళ్ళోలేరు. వేటనుంచి వచ్చాక 
వారితో సంప్రదించి సముచిత చర్య తీసుకుందాం. 


60 


కన్న 


భటులు 


కన్న 


భటులు 
రా॥!ఖ 


కన్న 


భటులు 


రా॥[ఖ 
కన్న 


రా1[భ 


అంతవరకు అవమానజ్వాలతో దహించుకుపోనా? వీల్లేదు. 
ఇప్పుడే ఈ క్షణమే నా ప్రతీకారం తీరాలి. 


భటులారా! వెళ్ళండి. చలకని చంపినవారిని చిత్రవధ 
చేయాలి. 


చిత్తం! 
నా చిలకచావుకి కారణమైన ఆవుని ఒక్క ఆవుని కాదు పది 


- కనీసం పది ఆవులతలలుకొట్టి గుడ్లు తీసుకువచ్చి నాకు 
చూపండి. 


ఆ 

అమ్మా! గోహత్య. 

అవును. చేసి తీరాలి. వెళ్ళండి. వెళ్ళరేం? నేను ఇచ్చిన ఆజ్ఞ 
నెరవేర్చరా! ప్రాణాలపైన ఆశలేదా! వెంటనే నా 
ఆజ్ఞానుసారం కదలకపోతి మీ పెళ్లాంబిడ్డల్ని మీ కళ్ళముందే 


చంపిస్తాను. మిమ్మల్ని కొరతవేయించి బొల్లావుతో 
పాడిపించి కాకులకు, గద్దలకు విడిచిపెట్టిస్తాను. 


చిత్తం (అని కదులుతారు) 
అమ్మా! ప్రభువుల వారొస్తీ 


యుద్ధమే ప్రకటిస్తారు. వారికి వర్తమానం చెయ్యండి. 
చిలకవచ్చి చేరినట్లు. 


చిత్తం. 


61 


పన్నెండవ రంగం 


పలనాటిలో అరణ్యసీమ 


(పద్మ రాఘవుడూ ఎర్రయ్యా చిలకకొరకు వెతుకుతూ ఉంటారు.) 


ఎర్ర 


ర్ట 
@ 
రి 


ఏదీ! చిలక ఎక్కడా కనబడదే! కింద పడకుండా ఎగిరి 
పోయిందా? 


పోతేపోయింది. శని విరగడైంది. పద. గుడారానికి పోదాం. 
ఆవులన్న నీకోసం ఎదురుచూస్తుంటాడు. 


వెతికేది చిలకకోసం కాదు బావా? దాని గుండెలో నాటిన 
అంబుకోసం. 


ఆదా సంగతి, 


అవును. ఆ బాణం సామాన్యమైనది కాదు. మీ పినతండ్రి 
పోలురాజుగారి బాణం. పోతూ పోతూ నాకిచ్చారు. ఆ 
బాణాన్ని వెతికి తీసుకుని కడిగి పొదిలో పెట్టందే 
గుడారానికి రాను. 


అయితే వెతుకుదాం పద. 
(అని ఒక పక్కకు నిక్కమిస్తారు. సిద్ధిరాజు భటులు 
ఇంకొకపక్కనుండి వస్తారు. మా కొంచెం తాగినట్లు 
కనబడతారు. వాళ్ళ మెడలో సారాతో నిండిన సారకాయి 
బుర్రలున్నాయి. ఒక చేతిలో బల్లెం, ఒక చేతిలో విచ్చుకత్తి 
పట్టుకున్నారు) 

పాట 


ఏదారివచ్చితివొ ఆ దారినే పోవ 
ఇక జన్షమేలేదు చిలుకా 

ఆదారి తెలియనే గోదారిలోబడి 
అల్లాడిపోవకే చిలుకా 


62 


చరణం 


మొ॥భ 
రెం||భ 
యమొ॥భ 
రెం!|భ 
యమొ॥!భ 


రెం|!భ 


మొ॥భ 
రెం![భ 


మొ॥[భ 


రెం!1భ 


ఎర్ర 


గోరెంత పోదలోన దోరె మామిడిపండు 

కోశిలా పాలాయె చిలుకా! 

నీరులో నిప్పుంది - నిప్పులో నీరుంది 

(అని సారా తాగుతాడు. వాడితల మీద ఒక రాయి 
పడుతుంది) 

ఒరే సిద్ధన్నా 

ఏంది పెద్దన్నాా 

గోవును చంపిదానికి సేతులు రావడం లేదురా! 

ఇంకో సుక్కెయ్‌' 

(అని తాగుతాడు. మొదటివాడు తూలుతాడు) 

సంపుతా. సంపి తీరుతా. లేకపోతే నా పెళ్ళాంబిడ్డల్న్న 
సంపుతానందే దెయ్యం. 

నేనూ అందుకే ఒప్పుకున్నాను. మొన్ననే బోలెడంత ఓలిచ్చి 
పెళ్ళాడాను. 

ఒరేయ్‌! బొల్లావుని సూపెట్రా పొడిచేస్తాను. 

కనబడ్డదే బొల్లావు. కళ్ళగుడ్డుకదా సూపెట్టాలి పొడు. ఏది 
కనబడితే దాన్నే పొడు. 

అదుగో ఆవు! గోవిందా! గోవిందా! గోవిందా! సంపిన 
పాపం నాది కాదు. చిలకసాచ్చై! 

(అని పక్కకు వెళతాడు. చచ్చిపోతున్న ఆవుకేక వినబడు 
తుంది) 

ఇంకో ఆవు. పొడు - సంపు 

(అని వెళ్ళతాడు. మరో ఆవు మరణించిన కేక, పద్మ 
రాఘవుడు, ఎర్రయ్యా వస్తారు) 

అయ్యో బావా ఆవుల్నెవరో చంపుతున్నారు. మరణించే 


ఆవులు జాలిగా అరుస్తున్నాయి. 


63 


మయొ[1భ 
'రెం!॥1ఖభ 
ఎర్ర 


ఎర్ర 


వో 


పద్మ 
ఎర్ర 


మొ॥భ 
ఎర్ర 


ఎర్ర 


రెం||భ్‌ 


పద్య 


'రెం॥[ఖ 


గోహత్య చేస్తున్నారా! 

(భటులు నెత్తురుతోఉన్న కత్తులతో వస్తారు) 

సీస్తున్నాం! సేస్తున్నాం! ఇంకా సిస్తాం. 

ఇంకా ఎనిమిది తరవాయి. 

ఆం ఆ కత్తినున్నది గోవులరక్తమే. 

(అని కత్తిని ఒక భటుని చేతినుండి తీసుకుంటాడు) 

చెప్పు! చెప్పు! ఈ కత్తికీ రక్తమెలా వచ్చింది. 

అదుగో బావా! చచ్చిపడున్న ఆవులు. 

ఆః ఎంత ఘోరం! ఏవిరా రాక్షసుడా! మా ఆవుల్ని 


చంపుతావా! నిన్ను! నిన్ను.... (అని కత్తితో భటుని 
కడుపులో పొడవబోతాడు) 


శరమ శరణు. 


గోహుంతకులు శరణువేడినా ఇవ్వను. చంపాలి. చంపి 
తీరాలి. 


బావా! ఆగు శరణువేడిన వాడు ఎంత పాతకుడైనా చేయి 
ఎత్తకూడదు. 
(ఎర్రయ్య కత్తి దించుతాడు) 


ఎవరుమీరు? నోరులేని జీవాలను నిష్కారణంగా చంపారు. 
ఎవరుమీరు యమదూతలా? 


యమదూతలెటువంటివారైనా ఇంత నీచానికి ఒడికట్టరు. 
వీళ్ళు రాక్షసులు. 
(రెండవ భటుడు తాగుతాడు) 


రాచ్చసులమే! మీరెవరు? మా చిలకసానమ్మగారి చిలకని 
మీరే వశారా? 


బాణం వేసింది నేనే! చిలకని చంపినట్టు మీకెలా తెలుసు? 
చిలకొచ్చి నగరులో వాలింది. 


64 


పద్మ 
'ర011భ 
ఎర్ర 


నగరులో వాలిందా! నా బాణం తీసుకువచ్చి నాకివ్వండి. 
బాణం తీసుకురావడం కాదు. నిన్ను కట్టేసి తీసుకువెడతా. 


ఆం మా మందలో కివచ్చి ఆవుల్ని చంపిందికాక పద్య 
రాఘవుళ్లో బంధిస్తావా? బావా! కత్తి ఎత్తడానికి అనుజ్ఞ 
యివ్వు. వీడిని హతమారుస్తాను. 

మనకి కావలసింది వీడి ప్రాణం కాదు. పోలురాజు బాణం. 
మరి గోహత్య చేసినందుకు ఊరుకుంటావా? 


ఎందుకూరుకుంటాం! న్యాయవిచారణచేసి చెట్టుకుకలట్టి 
ఉరితీస్తాం. 


ఆః ఉరే! లగెత్తు (పారిపోతారు) 


చూడు. నీ అశ్రద్ధవల్ల చేతికి చిక్కినవాళ్ళు పారిపోయారు. 


ఎక్కడికి పోతారు? వంటింటి కుందేళ్ళలాగ మందలోనే 
ఉంటారు. 


(ఆవులు మరణించినట్లు హాహాకారాలు వినిపిస్తాయి) 
విను బావా! విను! పారిపోతున్న పందలు పశువుల్ని 
చంపుతున్నారు. 

(కాటమరాజు అగ్రహోదగ్రుడై వస్తాడు.) 

తమ్ముడా! ఎగర్రయ్యా! ఏవింటీ అల్లకల్లోలం. నోరులేని 
గోవులు మిడతల్తాగ రాలిపోతున్నాయి. 

రాజభటులు రాక్షసకృత్యాలు చేస్తున్నారన్నయ్యా! 

చూసి ఊరుకుంటున్నావా! 

లేదు! బావమాట మన్నించి కొద్దిసీపు ఆగాను. 

బావా! రాఘవా! అఘాయిత్యాలు చెలరేగినప్పుడు 
ఆలోచనకి తావులేదు. నిష్కారణంగా గోహత్య చేశారు. 


వారిని దేశం క్షమించదు. ఎగర్రయ్యా! ఆ పశుహంతకులను బట్టి 
బంధించు. (కొమరుబంగరుభటు వస్తాడు) 


65 


కొమ॥భ : ఆవులన్నా! ఆవులన్నా! రాజభటులు రాక్షసకృత్యాలు 
చేస్తున్నారు. కొంకెవెదుర్లతో కోడెలను పొడుస్తున్నారు. 
గానుగులచాటున నిలబడి కాలారులను వేస్తున్నారు. 
మర్రిచెట్లమాటున నిలబడి మందావులను పొడుస్తున్నారు. 
పోట్లు తాకిన ఎడ్లు పొర్లుతున్నాయ్‌. కోలలు నాటిన కోడెలు 


రోదిస్తున్నాయ్‌. 
కాట : శివ! శివ! (కాలారి వస్తాడు) 
కాలారి : ఆవుల్ని చంపి గూడ్డూడవీకి పారిపోయారు. 
కాట : ఆంఎంత గుండెలు తీసినబంట్లు మీరు పట్టుకోలేదా? 
కాలా : లేదు, పట్నింవేపు పారిపోయారు. 
కాట : ఎర్రయ్యా! ఇంక తామసించకూడదు. వెళ్ళు! వెంబడించు. 


కోటలో వారు దాగుంటే ముట్టడించు. వారిని శిక్షంచు 
(ఆవులు అరుస్తాయి) 


ఎర్ర : అదుగో, అవులుకూడా ప్రతీకారం చేయాలంటున్నాయి. 


కాట : అనవా మరి! సాధుగోవులుకూడా కోపించతగ్గ అకార్యం 
జరిగింది. వెళ్ళు. ఆ వూరిప్రజలకు గుణపాఠం నేర్చు! 
పుజలకీ ఆ రాజకీ బుద్ధి చెప్పు. ధర్మానికి కట్టుబడిన 
దేశమని నమ్మి మోసపోయి యిక్కడ అడుగుపెట్టాం. 
గోహత్యలు చేయించే ఘోరకిరాతక రాజ్యంలో యనం 
మరింక ఉండకూడదు. ఈ రాజుతో మనం చేసుకున్న 
ఒప్పుందం ఈ క్షణంతోనే రద్దయింది. మన గోవుల్ని 
చంపిననేరానికి ప్రతీకారంగా మనం ఈయవలసిన పుల్లరిలో 
చిల్లిగవ్వసైతం చెల్లించమని చెప్పు. వెళ్ళు! ఇంకా యిక్కడే 


ఉన్నావా వెళ్లు! 
ఎర్ర : ఇదిగో వెళ్తున్నాను. (కదులుతాడు) 
పద్మ : ఎర్రయ్యా! మాట! నా బాణం తీసుకువచ్చేదాకా నేనిక్కడే 


ఉంటాను. 


66 


అది పట్టుకురాందే మళ్ళీ మందలో అడుగుపెట్టను. 
(ఎర్రయ్య నిష్కమిస్తాడు) 

బావా! ఇన్నాళ్ళు నీతో వున్నాను. కాని నీకు కోపం రావడం 
ఎప్పుడూ చూడలేదు. 


కోపించవలసిన యిటువంటి సంఘటన రాలేదు. 
(ఆవులు కదిలే చప్పుళ్ళు) 


అదుగో! ఎర్రయ్యతోపాటు ఎద్దులూ ఆవులు వెళ్తున్నాయి. 
చూడు బావా! చూడు! ఆవుల్ని చూశాక ఆ వూరిక్రుజల 
హృదయాలు కరుగుతాయి. కన్నీళ్ళు ప్రవహిస్తాయి. 
రాజభటులు చేసిన రాక్షసకృత్యాలు ప్రజలు తెలుసు 
కుంటారు. రాజుకి రాణువకి గుణపాఠం నేర్పుతారు. 
గోవుని పూజించే దేశంలో ఘోరాలు జరగకుండా 
కట్టుదిట్టాలు చేసుకుంటారు. తేదా సర్వనాశనం అవుతారు. 


పదమూడవ రంగం 
ఛాయా నాటకం 


ఆవులు పంటపాలాలు నాశనం చేస్తూ వెళతాయి. తోటలను పాడుచేస్తాయి. 
ఊరిని పాడుచేస్తాయి. అంగళ్ళు పడిపోతాయి. 


పధ్నాలవ రంగం 
నెల్లూరి కోటముందు 


(ఆవుల్ని చంపిన భటులు గబగబా వచ్చి కోటలోనికి చొరబడి తలుపులు 
మూసుకుంటారు. హాహాకారాలతో జనం వస్తారు.) 


ఒకడు 


అయ్యో! అయ్యో! అన్యాయం! పశువుల మంద పొడిచి 
చంపిస్తోంది. 


67 


రం 


ఎర్ర 


ఒకడు 


ఎర్ర 


అవి ఆవులు కావు. ప్రాణాలతో ఉన్న పర్వతాలు. 


పొలాలన్నీ పాడు చేయించారు. కోనేటి రాజనాలు 
కోయనివ్వలేదు. వేసేటి కుప్పలు వేయనివ్వలేదు. 


ఎండువరి తొక్కేశాయి. పండువరి మేసిశాయి. 


అంగళ్ళు పడతోశాయి. భవనాలు కూలదోశాయి. 
పరశురాముడిలాగ ఎవరో వీరుడు వస్తున్నాడు. 


(ప్రవేశించి ఏరీ! ఏరీ! పిరికిపందలు. ఏరీ! ఆ గోహంతకులు. 
ఓహో! కోట తలుపులు మూసుకొని పేడివాళ్ళలాగ లోన 
కూర్చున్నారా! ఒరేయ్‌! గోహంతకా! బయటకు రా! మా 
పశువుల గుడ్లు పీకినందుకు నువ్వు బతికుండగా నీ గుడ్లు 
పీకుతాను. అన్నాం పున్నెం ఎరుగని ఆవుల్ని చంపినందుకు 
నీ పేగులు బయటకు లాగుతాను. రారా! రండి! బయటకు 
రండి! 


బాబూ! ఏవింటీ అన్యాయం. కోటలో వాడెవడో ఘోరంచేస్తి 
ఊరూ నాడూ పాడు చేస్తారా!? 


రాజు చేసిన పాపం ప్రజలనే కట్టికుడుపుతుంది. 
రాజభటులేం చేసినా రాజే బాధ్యుడు. మీ రాజుచేసిన 
తప్పుకు మీరనుభవించక తప్పుదు. ఆ గోహంతకులు 
వెంటనే వచ్చి మా చేతులకు చిక్కితే ఈ మాత్రం భీభత్సంతో 
ఆగుతాం. లేదా? కోటగోడలు కూలదోస్తాం. పట్టణమంత 
పట్టపగలే లంకాదహనం చేస్తాం. 


ఓరీ పిరికిపందల్లారా! గోహంతకుల్తారా! రండి! బయటకు 
రండి! మా పద్మరాఘవుడి లాం పట్టుకురండి! వస్తారా! 
పశువుల్ని ఉసికొల్పమన్నారా! రండమ్మా! ధేనువులారా! 
రండి! మీ కొమ్ములతో కోటగోడలు పగుల కొట్టండి! రండి! 
(కోట బురుజుపైన చిలకసాని కనబడుతుంది.) 


68 


కన్న, 
ఎర్ర 
కన్న 
ఎర్ర 


కన్న 
ఎర్ర 
కన్న 
ఎర్ర 
కన్న 
ఎర్ర 


కన్న 
ఎర్ర 


కన్న 


ఎర్ర 


కన్న, 
ఎర్ర 


కన్న 
ఎర్ర 


ఆపు! ఈ అత్యాచారం ఆపు. 

ఎవరు నువ్వు? 

ఏలినవారి ఇష్టపత్నిని! కన్న మాదేవిని, 

ఓహో! ఈ కాని పనులన్నింటికీ కారణభూతురాలవు 
నువ్వేనా? నీ ఆజ్ఞ (పకారమేనా ఆ కటికవాళ్ళు మా కపిల 
గోవుల్ని చంపారు? 

తాగుబోతుల తప్పిదానికి నన్నా దూషిస్తున్నావ్‌. 

నీకు తెలియకుండా వాళ్ళు రచ్చిపోయారా? 

అవును. 

అబద్ధం. 

ప్రమాణం చేస్తాను. నాకు తెలియదు. 


నిన్నేలినవాడిమీద ప్రమాణం చెయ్‌! వాడిని సేవించే మంతి 
దండనాధులపై ప్రమాణం చెయ్‌! 

(ఆగుతుంది) 

ఏం ఆగావు? నిజంగా నీవు ఏ పాపం ఎరక్కపోతీ ప్రమాణం 
చెయ్‌. 

నిజంగా నాకేమీ తెలియదు. రాజుమీద సేనమీద ఒట్టు. 
ఆ। ఎంత ఒట్టు పెట్టావ్‌! సరే! పాపం చేస్తే నువ్వు పెట్టిన 
ఒల్టువల్ల నీ రాజే మట్టికొట్టుకు పోతాడు. సరే! ఆ 
గోహంతకుల్ని మాకు అప్పజెప్పు. శిక్షించాలి! 

వాళ్ళు నెత్తురు కక్కుకుని చచ్చారు. 

ఆం చచ్చారూ! అదే వాళ్ళకు శిక్ష. అమాయకమైన ఆవుల్ని 
చంపినవాడు అలాగే చస్తాడు. సరే! మా పోలురాజు బాణం 
మా కప్పజెప్పు. 

బాజణణామా!? 


అవును! నీ చిలకని చంపిన బాణం! వింటిబాణం 
చేతకొస్తీనేగాని మా పద్మరాఘవుడు విడిదికి రానన్నాడు. 


69 


కన్న, 
ఎర్ర 
కన్న 


ఎర్ర 
కన్న 
ఎర్ర 
కన్న, 
ఎర్ర 
కన్న 
ఎర్ర 
కన్న 


ఎర్ర 


ఎర్ర 


ఎర్ర 


పెట్టి బాణం 


అది సాక్ష్యంగా ఉంచాం. 

సాక్ష్యం! దేనికి సాక్ష్యం? 

నోరులేని చిలకని మీరు చంపినదానికి సాక్ష్యం, మా రాజుకి 
చూపాలి. 

ఆ।॥ రాజుకు చూపుతావా! ఇంకా పశ్చాత్తాపం చెందలేదా!? 
అయితే ఊరుకోరాదు. మందావుల్ని తోలవలసిందే. 

ఆగు! కోటలో రాజు లేనపుడా నీ ప్రతాపం! 

ప్రతాపం! ఎప్పుడైనా ఒకటే ప్రతాపం! మర్యాదగా బాణం 
పంపించకపోతే నీ ప్రాణాలు దక్కవు. ఇదుగో 
గండ్రగొడ్డలి. కాచుకో! 


అన్నా! వద్దు. ఆడదానిపైనా వద్దన్నా వద్దు! 


అన్నా అన్నావు కనుక ఊరుకుంటున్నాను. బాణం 
పంపించు. లేకపోతీ క్షమించను. 


పంపిస్తాను. వెంటనే పంపిస్తాను. 

పంపిస్తావని ఏవిటి నమ్మకం. 

మాట తప్పును. పంపుతాను. మీ చెల్లెలు అగుమంచిపైన ఆన. 
పంపిదాకా కదలను. 


(అని కూర్చుంటాడు. జనం వింతగా చూస్తారు.) 
ఏవింటలా చూస్తారు. కాటమరాజు కుటుంబంలో పుట్టిన 


వాడు ధర్మానికి. కట్టుబడతాడు. ఆవుమీద, ఆడదానిమీద 


చెయ్యి చేసుకోడు. ఆన్నమాటమీద, అన్నయ్యమాటపైన 
నిలబడతాడు. 


(కోట తలుపులు తెరుచుకుంటాయి. పరిచారిక పళ్లెంలో 
పట్టుకొస్తుంది. ఎర్రయ్య దానిని 
తీసుకొంటాడు) 

[బతికిపోయారు పొండి. వేటనుంచి మీ రాజు తిరిగి రాగానే 
మా జొదార్యాన్ని చాటిచెప్పండి! గోహత్యలు చేసినందుకు 


70 


ఒకడు 


రెం 


రా!!భ 


ఒకడు 


రెం 
ఒక 
రా1॥1భ 


రం 


రా!|భ 


జనం 


రా॥[భ 


జనం 


పుల్లరి ఒప్పుందం పూర్తిగా రద్దయిందని చెప్పండి. 
(వెళ్ళిపోతాడు) 

ఏవిటీ ఘోరం! ఎద్దుల్ని ఆవుల్ని మేపుకొనేవాడు ఇలా 
బెదిరిస్తే ఊరుకోవటమే! 

ఉత్త బెదిరింపులా! ఊరంతా ఉడికించేస్తే. 


అసలీ యాదవుల్ని రాజ్యంలోకి ఎవరు రానిచ్చారు!? 
అడుగో! రాయభట్టు! అతడే కౌలుపత్రాలు తీసుకెళ్ళి 
యిచ్చాడు. 

(రాయభట్టు వస్తాడు.) 

ఇచ్చాను. ఏలినవారిమ్మంటే యిచ్చాను. యజమాని ఏదిచెప్తి 
సివకుడది చేయవలసిందే. 


ముక్కూ మొగం ఎరగనివాళ్ళకు రాజుమూత్రం 
కాలెందుకిస్తాడు? ఎవరో నచ్చచెప్పి యిప్పించారు. 


భట్టుగారే పట్టుబట్టి యిప్పించి ఉంటారు. 
యాదవులు లంచం యిచ్చారేమో! 


పద్యాలు చెప్పుకు |బతికేవాణ్ణి. నాకు రాచకార్యాలెందుకు. 
యాదవులు తిక్కనగారింటికి వచ్చి ప్రాధేయపడ్తారు. 
పాలూ మొదలైనవి యిచ్చారు. 

మొదలైనవంటే అర్థం? 


అది కూడా చెప్పాలా? ఊహించుకోండి. అసలు 
రాజుగారు కౌలు ఇవ్వమన్నారు. తిక్కనగారే యిప్పించారు. 


అయితే వారినే వెళ్ళి అడుగుదాం. ఈ సీమలో మనల్ని 
బతకమంటారా లేదా? అని. 


ఇప్పుడు మీకు వచ్చిన కష్టమేమిటి? 
పొలాలు తోటలు దొడ్తూ అన్నీ పాడయాయి. ఇంకేం 
కావాలి. పదండ్రా తిక్కనగారింటికి. 


71 


పదిహేనవ రంగం 
ఖడ్ల్గతిక్కన ఇల్లు 


(ఇంటో జానమ్మ, పోలమ్మ మాత్రమే ఉన్నారు. జానమ్మ వీధిగుమ్మం 
దగ్గర నిలబడింది. చూసి వెనక్కు తిరుగుతుంది.) 


జాన 


పోల 


జాన 


పోల 


జనం 


జాన 


ఒకడు 
రెం 


అంతా 


పోల 


అత్తయ్యా! ఊరంతా ఏవింటో భీభత్సంగా ఉన్నట్లుంది. 
జనం మన వీధివైపి వస్తున్నారు. 

మన వీధివైపా!? 

జాను. 

(కోలాహలం వినబడుతుంది) 


చల్లని ఈ చెలూరి పట్నంలో అల్లకలో లమేమిటి? రాజు, 
మంత్రులు కోటలో తేని సమయంచూసి జనులు అరాచకం 
తలబెడుతున్నారా!? 


(బయట నుండి) తిక్కనగారూ! తిక్కనగారూ! (అని కేకలు 
వేస్తారు.) 

మీ అబ్బాయినే పిలుస్తున్నారు. 

అబ్బాయి యింట్లో లేరు బాబూ! 

ఇంటోనే ఉంటారు. బయటకు రమ్మనండి.... 


అవును! బయటకు రమ్మనండి! తిక్కనగారూ! బయటకు 
రండి. 


లేకపోతే మేమే లోపలికి వస్తాం. 
కాను మేమే వస్తాం. 


ఆ౮౦ ఎంత ధైర్యం! అబద్ధం ఆడవలసిన అవసరం మాకు 
లేదు. సర్వసైన్యాధిపతి తిక్కన అలగాజనానికి భయపడి 
యింట్లో దాగుంటాడనుకున్నారా? కొట్టరు వారి వంశంలో 
పిరికిపందలు పుట్టలేదు. ఈ యింట అడుగుపెట్టిన 


72 


జనం 


పోల 


పోల 


జాన 


పోల 
తిక్కన 


తిక్కన 


ఒకరు 


ఆడువారికి థైర్యసాహసాలే పసుపుకుంకుమలుగా 
యిస్తారు. మా మాటలు నమ్మి మర్యాదగా వెళ్ళిపాండి! 


వెళ్ళం! ఇవాళ తిక్కనగారి సంగతి కనుక్కుని మరీ వెళ్తాం. 
వెళ్ళరన్నమాట'! జానమ్మా! కత్తి తీసుకో! 


(జానమ్మ వెళ్ళి కత్తి తీసుకుంటుంది. పోలమ్మకు కూడా 
ఒకటిస్తుంది) 

పాకనాటి ప్రభువులను సింహాసనంపై ప్రతిష్టించిన మహా 
మంతి యింటిముంటదే యింత అరాచకమా! సర్వ్నపైన్యాధిపతి 
తిక్కన దండనాధుని సాహసమే శంకిస్తున్నారా! మీకు పది 
లిప్తలకాలం గడువిస్తున్నాను. ఆలోగా యిల్లు విడిచి 
వెళ్ళారా సరేసరి! తదా! నేనూ నా కోడలు ఖడ్లాలుచేతబట్టి 
ఉన్నాం. బయటకువచ్చి మీకు గుణపాఠం నేర్చుతాం ఉఃః 
ఒకటి, రెండు, మూడు, నాల్లు, అయిదు... 


జనం శాంతించినట్టున్నారత్తయ్యా! 


ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది 
(ఇద్దరు పౌరులను తీసుకొని తిక్కన  యింటోకి 
ప్రవేశిస్తాడు.) 


పది. (అని కత్తి ఎత్తబోతుంది. పౌరులు నేలమీద పడతారు.) 


కత్తిదించమ్మా! ఈ యిద్దరూ తప్పు తక్కినవారందరూ 
పారిపోయారు (అని కత్తిదింపుతాడు) 


(పౌరులు లేచి నిలబడలేక మోకరిల్లినస్థితిలో ఉంటారు) 


నా యింటియుందు దొమ్మిచేస్తారా! నేను ఇంట్లో లేని 
వెళచూసి ఆడవారిని జబెదరకొడతారా? 


అదేంలేదు బాబూ! మా కొచ్చిన కష్టం చెప్పుకుందామని 
వచ్చాం. 


73 


తిక్కన 


రెం|॥డ 
పోల 


జాన 


ఒకడు 
తిక్కన 


తిక్కన 


ఒకడు 


తిక్కన 


ఒకడు 


ఇదేనా కష్టాలు చెప్పుకునే విధం. సమయానికి నే వచ్చాను 
కనుక సరిపోయింది. లేకపోతే మా అమ్మగారి కరవాలానికి 
వీధిలోని ప్రజలు ఆహుతయ్యేవారు. ప్రజారక్షణకీ, 
ప్రభుసేవకీ కత్తిపట్టి మా వంశస్తులచేత స్వజన సంహారం 
చేయించడమేనా మీ ఉద్దేశం. 


కాదు బాబూ! 


అబ్బాయి యింట్లోనే ఉండగా లేడని అబద్ధమాడుతామన్న 
అప్రతిష్ట తెచ్చిపెట్టడమా మీ ఉద్దేశం? 


ఆమె వీరమాత, నేను వీరపత్ని అన్నమాట మరచిపోయి 
వచ్చారా? 

కాదమ్మా! కాదు. 

అమ్మా! వీళ్ళసంగతి నేను కనుక్కుంటాను. మీరు లోపలికి 
వెళ్ళండి. 

(ఇద్దరూ లోనికి వెళతారు) 

అది కాదు బాబూ! యాదవులు నానా భీభత్సం చేశారు. 
అవును! ఇప్పుడే తెలిసింది. రాజు ఊళ్ళో లేనపుడు ఆ 
మూర్చలు ఊరూనాడూ పాడుచేస్తే నేను ఇంట్లో లేనపుడు 
మా యింటిమీదికి దాడిచెయ్యడానికి వచ్చారా? మీకు నేను 


చెసిన ద్రోహం ఏమిటి? దేశప్రజల క్షేమంకోసం 
అహర్నిశలూ పాటుపడటమేనా నా నేరం. 


అది కాదు బాబూ! యాదవులకు ఈ సీమలో మీరే ప్రవేశం 
ఇప్పించారట కదూ! 


అవును! నేనే ఇప్పించాను. దానివల్ల రాజ్యానికే శ్రేయస్సు. 
యన పశుగణాలు అసంఖ్యాకంగా వృద్ధిచెందుతాయి. 
ఇప్పటికే కాటమరాజు మందలో వేనవేలు కొత్తకోడెలు 
పుట్టాయట. అవన్నీ మనదేశానికే సంక్రమిస్తాయి. 


కానీ - ఆ యాదవమూక మన పంటలూ, తోటలూ 
బుగ్గిపాలు చేశారు! 


74 


తిక్కన 


తిక్కన 
ఒకడు 
తిక్కన 
రం 


తిక్కన 


ఒకడు 


అందుకు తగినశిక్ష వాళ్ళు అనుభవిస్తారు. ఈ సీమలో 
సౌమ్యంగా ఉంటామని మాటయిచ్చి మన ప్రజాజీవితాన్ని 
అల్లకల్లోలం చేశారు. అందుకు నేనే వారిపై చర్య 
తీసుకుంటాను. 

నిజంగానా బాబూ! 

సందేహుమెందుకు? 

చెప్తే కోపించరు కదా! అసలే రోషావేశంలో ఉన్నారు. 
చెప్పు! భయంలేదు. 

మీరు యాదవులవద్ద లంచం తిన్నారని ఊళ్ళో రుకారుగా 
వుంది. 

ఆం నేను యాదవులవద్ద లంచం తీసుకున్నానా? ఎవరుః 
ఎవరీ అభూతకల్పన చేసింది? 

నిప్పులినిదే పొగరాదు కదా! 

అలాగా! అసలీ నిప్పుపెట్టిన వాడెవరో కనుక్కొని నాకు 


చెప్పండి. వాడి నాలుక కోయిస్తాను. 
(సిద్ధనమంత్రి, రాయభట్టు వస్తారు) 


నాయనా! తిక్కనా! ఏమిటీ వైపరీత్యం! యాదవులు 
అల్లకలోలం చేశారట! వేటనుంచి తిరిగివస్తూ ఆదుర్భర 
దృశ్యాలను చూశాం. ఎంత హృదయవిదారకంగా 
ఉన్నాయో తెలుసా! 


ఇప్పుడే విన్నాను నాన్నగారు! చాగలకొండవద్ద మన 


సైన్యాన్ని పరీక్షించి వస్తున్నాను. దారిలో ఈ వార్త విన్నాను. 


మహారాజు మహోగ్రులయ్యారు. యాదవులవద్ద 
నష్టపరిహారం పుచ్చుకొని వెళ్ళగొట్టమని ఆజ్ఞ, 


వాళ్ళ ప్రాణాలు బలికొనడమే మనకు నష్టపరిహారం! 
మాటతప్పిన హీనుల్ని పాతిపెట్టడమే మనం చేయదగ గ కృత్యం. 


75 


2s 
౨౬ 


రా॥భ 
ఒకడు 
సిద 

ఇ 
తిక్కన 
సిద 

ధ 
ఒకడు 
తిక్కన 
సిద 

ధి 
ఒకడు 


నువ్వు ఇంత ఆవేశంలోవున్నావు. నిన్ను రాయబారానికి 
పంపి లాభం లేదు. భట్టుగారూ! 


అయ్యా! ( అంటూనే ఒక సంచి కిందపడేస్తాడు) 


తమరే వెళ్ళి పుల్లరి నష్టపరిహారం యాదవులవద్దనుండి 
పుచ్చుకొని రండి! 


వాళ్ళు ఇవ్వమంటే 


మహారాజులవారు చెప్పనే చెప్పారు. వాళ్ళు పాదాక్రాంతు 
లవకపోతే యుద్ధం తప్పుదు. 


ఆ పుల్లరి అడిగి లేదనిపించుకున్న తరువాత యుద్ధం 
ప్రకటించడమెందుకు? ఇప్పుడే సైన్యాల్ని తరలించుకొని 
వెళదాం. 


దేనికైనా ఒక పద్ధతి ఉండాలి. భట్టుగారూ వెళ్ళండి. ఇటో 
అటో తీల్చుకురండి. 


చిత్తం (అని వెళతాడు) 

బాబూ! తిక్కనగారూ! ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. 
ఏవింటీ! 

నేను యాదవులవద్ద లంచం తిన్నానట! 

ఆ శివః శివ! ఎవరీ నీలాపనింద వేసింది. 

అదుగో ఆ భట్టుగారే చెప్పారు. 

ఆ భట్టూ! 

పొరపాటు. ఆయనలా పుకార్లు పుట్టించడే - 


(రెండవవానితో) ఏవింరా! ఆయనే కోటగుమ్మంకాడ 
చెప్పాడుకదూ! 


ఏమో నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు. 


76 


తిక్కన 


ఒకడు 


రెం 
ఒకరు 


తిక్కన 


అనవసరంగా పెద్దమనుషులపై వాదులు వెయ్యకండి. 
వెళ్ళండి. నాలుగైదు దినాలలో ఈ నీలాపనిందకు 
కారణభూతులెవరో కనుక్కొని శిక్షిసా,. 

(అని తిక్కన సిద్ధనమంత్రి లోపలికి రాబోతారు) 
(పౌరులు వెళుతూ కాలికి తగిలిన సంచి తీస్తారు) 


ఏవింటీ సంచి! డబ్బు సంచిలా వుందే! అరె! దీనిమీద 
కాటమరాజు పేరుంది. అంటే నిజంగానే తిక్కనగారు 
లంచం పుచ్చుకున్నారన్న మాట! 

ఏవింటీ! 


లేకపోతే ఆ సంచి యిక్కడ కెందుకొెస్తుంది. ఎంత నాటక 
మాడారు. 


దుర్మార్గుడా! అన్ని విషయాలు తెలియందే అపవాదు 


వెయ్యకండి. 


(లెంపకాయ కొడతాడు.) 


పదహారవ రంగం 
కాటమరాజు రుడొరం 


(సేవకులు ఆసనాలు అమర్చుతున్నారు. కొమరుబంగరు భట్టు వస్తాడు) 


కొా|[భ 
Ss 


కొ భ 


కొ॥|భ 


ఆసనాలు అమర్చండి. ఆవులన్న వస్తున్నాడు. 
భట్టుగారూ! ఎందుకీ సభ? 


సిద్ధిరాజు పంపున రాయశృంగారభట్టు రాయబారానికి 
వస్తున్నాడు. 

ఆ పంగనామాలాయనేనా! వచ్చి చాలాసీపైందే! 

అవును! మన వైభవం చూడమన్నాను. పచ్చపట్టు 


గుడారాలు, పందిట గుడారాలు, ఈ నలభై స్తంభపు నామ 


77 


కె||భ్ర 
కాఠు 


కొ॥భ 


రా|| 


కొ॥భఖభ 


తీర్ధపు గుడారం చూపించాను. గుడారంపైనున్న పైడి 
కుండలు చూశాడు. గుడారం ముందున్న శరభశార్యూల ' 
గండ కరుండ ముఖవిరుదులు చూశాడు. 
మూర్చపోయాడు. మారన్నా! చూడు ఆవులన్న వచ్చి 
ఆసనం అలంకరించగానే సిద్ధిరాజు భట్టును సమక్షానికి 
తీసుకురా! 


(కాటమరాజు, పద్మరాఘవుడు, ఎర్రయ్యావచ్చి ఆసనాలపై 
కూర్చుంటారు. మారన్న వెళ్తాడు) 


భట్టుగారూ! 

చిత్తం! 

యన పరువు నిలపండి. 

అది నా ధర్మం. 

(మారన్న రాయభట్టుతో వస్తాడు) 


సీ॥ బహ్హాయువాగాక। బహుకుటుంబాధార । 
రమణీయ యాదవరాజ చంద | 
ఆరోగ్యమస్తుతే | అమరావతీపురీ 
సింహాసనారూఢ చిరవిలాస | 
ఐశ్వర్యమస్తుతే |! ఆశ్రితమందార 
ప్రసుతోభయవంశ పావనుండ | 
జయదసు జయమసు సమరనిశ్శంక సాహస 
వస్తువాహన వైభవ ప్రాప్తిరస్తు | 
ఛత్ర చామరబంధుర సౌఖ్యమస్తు ! 
చిరమనోరత సంకల్పసిద్ధిరస్తు | 
సర్వజనులకు నీవల్ల శాంతిరస్తు | 


దీవెనలు చదివారు బాగానేవుంది. 
ఎవరయ్యా మీరు ? వీ సీమ - ఏ ఊరు ఏవంట్లుమీరు ? తూరుపో 
- కుడమరో తుది పూర్వమేదో 


78 


రా[ఖభ 


కా॥భఖ 


రా[భఖభ 


తెరగొప్ప మీ రాజుదేశంబు పేరు 

చెప్పవయ్యా! మనుజేశు పేరేమి? 

మయంత్రి పేరేమి? దినదినము పూజించుదేవుని పెరు. వారి 
పంపునవచ్చు నీ పిరుకూడచెప్పు. 

చెప్తాను. 

దేశము పాకనాడు వసుధశుడు చోకుడు సిద్ధిరాజు తా 

శ్రీశ పదారవింద శుభచింతన మెన్నడు ఎయుదుండు క సం 
దేశము పంపినారు రణతిక్కన సిద్ధనమంత్రినతముల్‌ 

మ శలవైన తెల్పెదను మెల్లగ, భట్టును రాయశ్ళంగుడని. 


ఓహో! భట్టువా భళిభళీ! యాచకుడవుకదా! సరియైన 
ప్రదేశానికి వచ్చావు. మా రాజు ధర్మాత్ముడు. 
పౌగడవచ్చినవారికి భూరిసత్కారాలు చేస్తారు. కోరుకో! 
ఏం కావాలో! మణులా - మాణిక్యాలా - అందలాలా - 
అందగత్తెలా! ఏమడిగినా యిస్తారు. 


నిజమే! కాటమరాజు కామితార్థాలు తీర్చగలవాడే! 
పౌగడవచ్చినవారికి మీరన్నీ యివ్వగలరు. కాని ఒకదాని 
కోసంవచ్చి వేరొకటి అడుగరాదు. వచ్చినవార్తలు విన్న 
విస్తాను. (వినటానికి మేము సిద్ధమన్నట్లు కాటమరాజు 
అతనిముఖం చూస్తాడు) 

ఆడితప్పనివాడా! కాటమరాజా! చేసుకున్న ఒప్పందం 
ప్రకారం మీరు మా సిద్దిరాజుకు పుల్లరి చెల్లించాలి. ఇప్పటికే 
గడువుదాటింది. ఈయవలసిందిచ్చి మీరు వెళ్ళిపోవుట 
పాడి. మీరు ఆడితప్పినారని మారాజు ఆగ్రహోదగ్రుడై వీర 
భటులను పంపించబోయాడు. నేను వారించి. 


రొల్లలమీది పుల్లరియు గోగులపైగల బచ్చలిన్‌సదా 
మెల్లగ తీసుకోవలయు. మేదినివాదు భరించరాదు భూ 
వల్లభ గొల్లరాజు తమబాసలు తప్పని వాడటంచు నే 
చల్లని మాటలన్‌దెలిపి సంధికివచ్చితి యాదవేశ్వరా। 


79 


కొ1భ 


రా!|భ 


కొొ॥భ 


రా![॥1భ 


కొ[॥భఖ 


ఓహో! అలాగా! సంధికి వచ్చావా? రంధికి వచ్చా 
వనుకున్నాం. 


భళ౭ిరా। మేలు! శభాసు! లెస్స! నిజమే! బాగాయె నీ రాకడల్‌ 
కలహంబేలయటంచు పలికితివి వాక్సాతుర్య మొల్కించుచున్‌ 
ఇలలో శాంతియె కాంక్షనీయమరు నీ యీమాట పాటించగా 
వలయున్‌! పుల్లరి కోరకున్న మనలో వాదమ్ములేయుండునా। 


అదేమన్నమాట - పుల్లరి మీరెలాగూ ఇవ్వాలి, మేం 
పుచ్చుకోవాలి. అది చెల్లించడంలో కాలయాపనకు 
కారణం తెలియక మా రాజు కారాలూ మిరియాలూ నూరితే 
నేను వారించి వారు మీకీయవలసిన కోడెలింకా 
చన్నుకుడుచుట మానలేదేమో! వారిలో వారికి 
వైరమేర్పడిందో! ఒకరిమాట ఒకరు వినుటలేదో! కారణం 
కనుక్కొని వస్తానన్నాను. అక్కడివార్తలు మీకుచెప్పి మీ 
వార్తలు పట్టుకుపోవడానికే వచ్చాను. 

చల్లకువచ్చి ముంతదాచడ మెందుకు? 

లంచము లారగించి కడులాధువమొప్ప నటించి. మించి ప్రా 
కంచిక రాగభోగముల పచ్చగవెచ్చగ నచ్చినట్లు చే 

నించెడ రాజకీయ పదవీక్చుధివీతల కల్పవృక్ష శా 

ఖాంచల కోయిలా పసిడికామన తెల్పిన తీర్చకుందుమే। 


అడుగు! ఏంకావాలో అడుగు! 


యూ రాజుకు రావలసిన పుల్లరి తప్ప వేరేమీవద్దు. నేను 
యాచించడానికి రాలేదు. 


ఓయీ! వెర్రిభట్టు! ఇవేం బుద్దులయ్యా! ఒకటడగమంటే 
వేరొకటడుగుతావు. ఉలవలెత్తమంటే ఊళ్ళడుగు తావు. మీ 
రాజెలా పంపించాడు?  నువ్వెలావచ్చావు? ఇంకా 
పుల్లరేమిటి? మీరు చంపిన ఆవులకి మేం చెల్లించవలసిన 
పుల్లరికి చెల్లు. 


(కాటమరాజు అదీమాట అన్నట్టు తన భట్టును చూస్తాడు) 


80 


రా॥భ 


కె॥భ 


రా॥|భ 


కొ॥[ఖ 


రా॥భ 
కొా॥భ 
రా॥భ 
కొ॥[భఖ 


రా॥[ఖ 
కొా॥భ 


రా॥భ 
కొ।[ఖ 


రా1॥భ 


కొ।॥[భఖ 


ఇది భావ్యంకాదు. తెడ్డడిగినప్పుడే కొయ్యడిగినట్లు చచ్చి 
నావులకీ, ఈయవలసిన పుల్లరికీ ముడిపెట్టడం సభ్యం 
కాదు. మీరు మా కీయవలసినవి వెయ్యిమాడలు! 
వెయ్యికోడెలు. మీ మందలో పోయినవి మూడెద్దులూ, 
ఏడావులేకదా! 


మూడెద్దులూ మూడుభూయులు చేస్తాయి, అరలు 
అమూల్యమైనవి, అటువంటివి చంపించి మీ రాజు సిగ్నలేక 
పుల్లరి కోరతాడా? 


మందలో ఆవులూ, పశువులూ వున్నాక చావురాక 
తప్పుదు. ఇవికూడా అలాగే చనిపోయాయనుకోండి. 


ఎలా అనుకుంటాం. మీవాళ్ళు పాడిచిన శూలాలతో ఎద్దుల 
రూపాలు ఏదుపందుల రూపాలుగా మారాయి. ఆ దృశ్యం 
మరచిపోగలమా? 


మీ ఆవులకిీ, ఎద్దులకీ నష్టపరిహారం ఇస్తాం. 
మీ రాజ్యమిచ్చినా ఆ లోటుతీరదు! 
అయితే ఆడితిప్పుతారా? 


ఆడితప్పినది మీ రాజే. మీ సీమలో ఉన్నన్నాళ్ళూ మా 
మందకు ఏవిధమైన ప్రాణాపాయం కలగనీయమని 
బాసచేశాడు. తానే నోరులేని జీవాలను చంపించాడు. 


పశుహత్య జరిగినట్టు మా రాజుకు తెలియదు. 
భృత్యులుచేసి కృత్యాలు రాజునే చుట్టుకుంటాయి. 
అయితే పుల్లరివ్వరా? 

ఎన్నిసార్లు చెప్పాలి? 


పోనివ్వండి. సగం పుల్లరైనాయిస్తీ మా రాజును సమ్మత 
పరుస్తాను. 


సగం వుల్లరికాదు. చుల్లగవ్వకూడా యివ్వం. 


81 


రా॥1భ 
కొా॥భ 


రా॥భఖభ 


కొ॥[ఖ 


రా|| 
కొె॥భ 


రా॥[ఖ 


కె॥|భ్ర 


అయితే ఆడితప్పుతారా? 
ఆడితప్పినది మీ రాజేనని ఎన్ని సార్లుచెప్పాలి? 


గురివిందగింజకు తన నలుపు తెలియదు. మా సీమలో 
చేలకు, తోటలకు చెరుపుచేయమని మీరు మాటయిచ్చారు. 
రంగైన పూదోటలన్నీ రాచయావులచేత పీకించారు. 
శృంగారవనాలను చేకొని నరికారు. ఇంత వీభత్సం చేసినా 
మా సిద్ధిరాజు సైరించాడు. పుల్లరియ్యకపోతి పొలిమేర 
దాటనివ్వం. 


ఎలా పోనియరోచూస్తాం అడ్డుకోమను! 


: యుద్దానికి సిద్ధపడుతున్నారా? 


కాక, 


సీ॥ పోట్లాట కుడుముల వేట్లాటవంటిదా 

కొట్వి పోరికి కాలుదువ్వరాదు 

ఆలమ్ము సేయుట పాలుపిండుటకాదు 
బరితెగించి తొడలు చరచరాదు 

కదనమ్ముచేయుట కావడిమోయుటా 
కలహించి కచ్చలు కట్టరాదు 

యుద్ధమొనర్చుట యెద్దులన్‌ తోలుటా 
కావరమ్మున కతికట్టరాదు. 


చండ భీకర శాత్రవడిండిముమ్లు 

మోగినంతనె నీ దండుముక్కలగును 

బెట్టుచాలును మీయొక్క పట్టుదలలు 

చెల్లబోవింక ఓ పెరి రొల్లలార। 

గొల్లవారికి కొసవెర్రేగాని నీలాంటివారికి నిలువెల్లావెర్రే. 


బాంకులె యుర్భరా తమకుపుట్టిన దాదిర తల్లిపోసెనా 
మంకుతనమ్హుతోడ నవమానపు మాటలవల్లె వేయుచున్‌ 


82 


రా॥[భ 


కొ॥|భ 


రా!!భ 


జంకక వాదులా డెదవు జాతికులమ్హుల భేదమెంచు నీ 
వంకరబుద్ధిమానుమిక వచ్చిన త్రోవనె వేగపట్టుమా। 
యుద్దంచేసినప్పుడు తెలుస్తుంది. మాసత్తువ చూడవయ్యా 
రాయశ్ళంగారా! రామావతారమే మళ్ళీ ఈనాడు కళ్ళకు 
కడుతోంది. 


కాటమరాజు రాముడన గాదిలితమ్ముడు పెయ్యలెర్రయే 
కోటివిధాల లక్ష్మణుడు. కూరిమి యైతమరాజుచూడ మో 
మోటమిలేని యాభరతమూర్తి, తురీయుడవిభ్ననాముడే 
యా! టకటొంకులేని కరియావుల రాజుడ్రుసిద్దులిద్దరన్‌, 


మా కాటమరాజుకథ రామాయణగాథే! అలనాడు సవతి 
తల్లి 'కైెకమ్మపంపితే రాముడడవులుపట్లాడు. ఈనాడు 
"పినతల్లి మాటప్రకారం కాటభూపతి పరసీమకు వచ్చాడు. 
పశువులున్న కోన పర్ణశాల. మాటలునేర్చిన చిలుక మాయ 
లేడి. పాలేరే సముద్రం. నెల్లూరే లంకాపట్టణం. మీ తోటలు 
పాడై పోయినందుకేడుస్తున్నారు. ఆనాడు రామాయణంలో 
ఆంజనేయులవారు అశోకవనం పాడుచేయలేదా? ఆ విధం 
గానే ఈ వనాలు పాడవక తప్పనిసరి. రావణాసురుడిలాగ 
మీ రాజు కూలడంకూడా తథ్యం. 


కట్టిపెట్టు నీ పుక్కిట పురాణాలు. 

దడదడ వాగినంత పెనుదబ్బర సత్యముక్రింద మారునే। 
ఒడబడినట్టి ద్రవ్యముల నొప్పుగ నిచ్చిన సేమమౌ మా 
యొడయని తోడ పోరరల యోర్చులునేర్పులు మీకుకల్చునే! 
ఉడుతలు సేయు సవ్వడులకుప్పనయాగునె యుర్వి |కుంగునే. 


ఎవరు ఉడతలో ఎవరు ఉప్పెనో యుద్దానికివస్తే తెలుస్తుంది. 


ఓయీ! కొమరుబంగరుభట్టూ! తన్నేలు రాజులకు 
తప్పొప్పులు చెప్పవలసిన నీవూ కొంచెం ఆలోచించు. 
బూరుగు తానెంత పెరిగినా చందనంతో సరిపోలదు. మా 


83 


కొ|ఖ 


రా[॥భఖ 


ఎర్ర 


సిద్ధిరాజు సేనలతో దాడిచేస్తి మీరు మిడతలలాగా ఆహు 
తవుతారు. కాబట్టి —_ 


పుల్లరి మూటగట్టి కడుబుద్ధిగ పువ్వులలోనబెట్టి మా 
నెల్లురి కేరుదెంచి అవనీశుని పాదముచెంత నిల్చి మీ 
రొల్లకులమ్ము కాచుకొని రొబ్బుల వీడుడు పాకనాడు, యే 
యల్లరి ఉండబోవదిక యాదవవంశ సుధాబ్ధిచంద్రమా। 


మెడపట్టుకు గెంటుతూ ఉంటే చూరుపట్టుకు వేళ్ళాడే 
స్వభావంకదూ! మళ్ళా మొదటికివచ్చావా? 


పుల్లరి పుల్లరంచు కడుమూరగ్రముగా తగువాడబోకు నీ 
గ్రుల్లదమింకచాలు. నరపాలుని రమ్మను యుద్దభూమికిన్‌ 
ఎల్లరశకి చూచుటకదే అనువైనక్రుదేశమౌను 

నెల్లురి కేరవయ్య తెరనీల్భుట నిక్కుటనాపి (గక్కునన్‌. 

ఆ6 వెర్రిగొల్లలు వెక్కిరిస్టీ నాదేంపోదు. ఓండ్ర కప్పకు 
నోరుగొప్పుదే. దెబ్బల యెలుగులాగ మీరు బొబ్బరిస్తి యేం 
భయపడం. గొల్లవంకరబుద్ధి గొబ్బునమానండి 


మత్తిలి ప్రేలెడి తులువా! 
యుత్తములగు గొల్లవారి నూరకతిట్టన్‌ 
తిత్తిని వలువగ వలయును 
తుత్తునియలజేసి నిన్ను దునుమాడవలైన్‌ 
రొల్లరొల్లయనుచు కూసైదవేలరా 
పత్తిగింజలట్లు పళ్ళుతిరచి 


నూతికప్పవోలె కాతరించిన నిన్ను 
రోతిలోనపెట్టి రోరికడుదు. 


తమ్ముడా! ఎర్రయ్యా! తగదు. బావా! పద్మరాఘవా! 
శాంతించు. భట్టుని బ్రాహ్మణుని కొట్టకూడదు. ఒకరాజు 
పంపిన భట్టుని మరొకరాజా దండించకూడదు. మనభట్టు 
పోయి మనమన్నమాటలు పగరాజువద్ద అనడా! అలాగే 
ఇతడూ అన్నాడు. శాంతించు (ఎర్రయ్య కూర్చుంటాడు) 


84 


తుయోోా! రాయభటూూ! నీ రాజు ఆడమన్న న్‌వు కొన్ని 
మాతులాడరాదు. సంధికివచ్చాన వాడవు కులఖభిదాలు 
ఎంచనేల? గొల్లలంటే ఎవరనుకన్నావ్‌. 


శ్రీ కృష్ణుడను పేర శ్రీహరి జనించి 
కోరి తా పెరగడే రాల్లడరుచు 
ఆబోతుపై నెక్కి అనిశంబు తిరుగాడ 
అల్లయీశ్వరుండు రొల్లడవడె 
బ్రహ్హాదేవుడుకూడ భావియు గొల్లయే 
మన పురాణంబు మరచినాటె 
కల్పవృక్షము చెంత కామధునువుగాను 
కోటిదేవగణాలు రాొల్లవారె 


మేటి బుషఘుతెల్ల రోనులమేపువారె 
పుణ్యపురుషుల వృత్తినే పూనినార 
మెల్లవారల గాతురు గొల్లవారు 
తెబ్లషైనద మాయొక్క దెవ్యకులము! 


రద్మును సెద్దిభూవరుని రాణువతో కదనమ్ము సేయరా 
రద్దును. చేవదప్పి సమరమ్మును చేసెడి శక్తిలేనిచో 
నదమ్తుకమొప్పు మాదుచరణమ్ములపై శరణంచువాలగా 
రద్దును. యుద్దమందు తనరాకడ పోకడలొక్కటేయరగున్‌. 


భృత్యుల తారజేసి కైపెక్కినవారల దండుబంయ్‌ గో 
బాత్యలు చేయుటా? విమలయాదవ వీరులతోడి యుద్ద్లముల్‌ 
నృత్యముచేయుదాని కదనిక్వణ రానములాలకించుటా? 
మృత్యుసమానమైన రణమేకునినాదము లాలకించుటల్‌. 
బెజవాడ జెబ్బులి పెయ్యతెరయ తేచి 

తోడెదూడల నుసికొల్సునాడు 
వెలదువీరుడు మూదు చెలుడు రాధునవుడల్లి 

వింటమంటలు కురిపించునాడు 
అరిభయంకరమూరి అయితన్న యేతెంచి 


85 


రిపుల కుత్తుక లుతరించునాడు 
రోసంగి బీరన్న కోపించి రుదుడై 
కొగంవాల్‌ కత్తితో కోయునాడు 


తల్చి బాల్లావు సేనల తరుమునాడు 
చంద్రహాసమ్లు చేబూని స్వయముగాను 
చేసె పోరాడునాడు తా నిలువలేక 
సిద్ధిరాజున కానాడు బుద్ధివచ్చు. 


(రాయభట్టు వణుకుతూ పోబోతాడు) 


ఆగు! (భట్టు ఆగుతాడు, సేవకుడు పళ్లెంలో పట్టుబట్టలు 
మొదలైనవి తెస్తాడు, కాటమరాజు భట్టుమెడలో ఆ 
వస్తా న్ని పలుపులా చుడతాడు) 

నీ మెడలో ఇలా పలుపువేసినట్టే మీ రాజునీ బంధిస్తాను. ఇది 
ఆనవాలుగా చూపించు పో! 

(రాయభట్టు గడగడలాడతూ వెళ్తాడు) 


బావా! భట్టువెళ్ళాడుగనక ఇంక పగ నిశ్చయం, అన్న 
దమ్ముల మందరం ఒకచోట ఉండాలి. అయితమరాజుకు 
కమ్మలు వాయించు. 


వారెందుకు బావా! మనం చాలమా ఈ సిద్ధిరాజుతో యుద్ధం 
చేయటానికి. 


అందుకోసంకాదు. ఆనాడు అమ్మకు మాటయిచ్చాను. 
పాకనాటిలో వచ్చే ఫలితాన్ని సోదరునితో పంచుకుంటా 
నని బాసచేశాను. ఆడితప్పితే అమ్మ కోపిస్తుంది. కమ్మలు 
దబ్రాయించు. 


అయితే కొనగల మోవాకు తెప్పించాలి. ఎర్రయ్యా కోట 
పాటతాటిచెట్టు ముందు గచ్చపొద గోరింతపాద కలసి 
దానిచుట్టూ బలిసి ఉన్నాయి. అది తాటిచెట్టుకాదు. 
దనుజాలకోట. నుష్వేవెళ్ళి మోవాకు తేవాలి, 


86 


చిటికెలో తెస్తాను. 
(అంటూ బయలుదేరతాడు) 


బావా! కోట చాటులేనియుద్దంవల్ల చేటుతప్పుదు. మన 
మేదైనా కోటనేర్పాటు చేసుకోవాలి. 


చావంటే భయపడేవాళ్ళకు కోటలుగాని మనకు 
కోటలెందుకు? 


అదికాదుబావా! కోటచాటు తేకనేకదా! మీ పూర్వీకులు 
నేలకూలారు. 


మన మందే మనకు పెట్టనికోట. అయిదువందల కోటల 
పెట్టుగా ఆవులు మనముందుంటాయి. ఇంకో అయిదు 
వందల కోటలపెట్టుగా ఎద్దులు మనవెనకుంటాయి. వాటినే 
తప్పు మరోకోట చాటుచేసుకుంటి లోకం నవ్వదా! 
(పద్మరాఘవుడు ఆలోచిస్తాడు) 


అవునుబావా! మీరు ముడుపులోని కనకంలాంటివారు. 
మేము ముడుపుపైన ముద్రవంటివారం. ముద్రలుపోనిదే 
ముడుపుపోదు. మీరు కన్నయితి మేము కంటికి రెప్పల వంటి 
వాళ్ళము, రెప్పకిహాని రానిదే కంటికి దెబ్బతగలదు. 


బావా! ఒక ఆలోచన వచ్చింది. భట్టుగారూ! మీరువెళ్ళి ఈ 
దేశంపటం తీసుకురండి. 
(భట్టు వెళతాడు) 


మన చల్తావారే సిద్ధిరాజు కొలువులో చాగల కొండవద్ద 
ఉన్నారు. 

జానౌను! ఒకనాడు మీరు చాగలకొండవద్ద నిలిచి “ఇది 
చక్కని ఠాణా! ఇక్కడ ఎవరిబలముంటుందో వారిదే 


విజయమన్నారు. ఆ గండిదాటి ఏనుగులూ ఆశ్వాలూ 
రాలేవు” అన్నారు. 


87 


అవును! మనం వెంటనే ఛాగల కొండకి చేరుకోవాలి. 
మనం వస్తున్నట్టు చల్తావారికి సత్వరం 
వాయించాలి. 


జంబులు 


మోవాకులు రాగానే మొదటవారికే జాబులువ్రాయిస్తాం! 
(ఎర్రయ్య తాటిచెట్టుతోనే వస్తాడు) 


బావా! ఎర్రయ్యా! 
తీసుకొచ్చావు. 
మోవాకు తెమ్మన్నారు. అది ముదరాకా? లేతాకా? నువ్వు 
చెప్పనూలేదు నే నడగనూలేదు. అందుకే చెట్టు తెచ్చాను. 


భళి! భళి! 

సంజీవిపుల్ల తెమ్మన 

నంజన సుతుడదితెచ్చె నారీతిరనీ 

కుంజరబలు డెరయ, తా 

ముంజేతుల తాటిచెట్టు మోసుకవచ్చెన్‌. 
(భట్టువస్తాడు) 

భట్టుగారూ! వ్రాతలకు వీలైన ఆకులు తీసుకోండి! 
చిత్తం! ఇదిగో దేశపటం. 

(కాటమరాజుకిస్తాడు) 


(పటంతీసుకుని) తమ్ముడా! ఎర్రయ్యా! చెట్టు మళ్ళీ 
తీసుకువెళ్ళి అక్కడే ప్రతిష్టించు. 


ఏవింటివి? చెట్టు పాళంగానే 


అలాగే! 

(తాటిచెట్టును ఎర్రయ్య మోసుకువెళతాడు. కాటమరాజు 
దేశపటాన్ని తెరుస్తాడు) 

ఇదే చాగలకొండ! ఇదిదాటి మనం పాలేరు చేరుకోవాలి. 
బావా! ఇదిగోపాలేరు. ఇదే ఎర్రగడ్డపాడు. ఇక్కడే మనం 


ఆవులతో వుందాం. సిద్ధిరాజుసైన్యాలు ఈ చాగల 
కొండదాటి రాలేవు. 


88 


పద్మ * చక్కని యుద్ధతంత్రం. అయితమరాజు మనల్ని 
కలుసుకోవడానికి అదే అనువైన చోటు. 


కాట  : అవును! అయితమరాజుని దండుతో ఇక్కడ మనల్ని 
కలుసుకోమని ప్రాయించాలి. భట్టుగారూ! కమ్మలు 
వ్రాయడానికి సిద్ధంగా వున్నారా? 


కొ॥భ : చిత్తం! 


కాట : పిరుపిరు వరుసలతో యావన్మందికీ వ్రాయండి. వ్రాసిన 
వైనాలు మాకువినిపించే వ్రాలుచేయించుకోండి. వెళ్ళండి. 
కట్టుడు! వీరకాసెలవగాఢ నిరూఢదుకాల పట్టికల్‌ 
కట్టుడు! పాలగండగళ కర్కరసీమల రక్షకుంకుమల్‌ 
పెట్టుడు! గండమూర్టరిపు పిండన హిండిత భండనాయుధో 
చట్టముహాట్టహాస పరిభుట్టిత వైరులు బొబ్బపెట్టుడీ। 


పదిహిడవ రంగం 


చిలకసానిమేడ 


(సిద్ధిరాజు ఆగ్రహోదగ్రుడయాడు. సిద్ధనమంత్రి, 
రణ తిక్కన రాయశృంగారభట్టు అక్కడే ఉన్నారు.) 


సిద్ధి బారా! రొల్లడివపెరిసాహసము! ఘోరారాతి శూరావళీ 
పారావార నిపానబంధుర కళాషపావీణ్య కుంభోద్భవున్‌ 
వీరాశంసన నుసిరున్‌ మహిత హంవీరాన్వయోద్భాసితుని 
ధీరున్‌ నన్ను. మదించి రద్హునుచు నాదేశించి తా నిల్బునే। 

రా॥భ  : అంతేనా ప్రభూ! శక్తిలేకపోతీ శరణు వేడుమన్నాడు. 

సిద్ధి : ఆ అగ్నిలో ఆజ్యంపోస్తాడా! మధురాంతక పొత్తడి 


చోళవంశ సంజాతుడ్ని నన్ను శరణు వేడమంటాడా! 
చూపిస్తాను. యా సూర్యవంశ (పతాపం. కరికాల చోళ 


89 


తిక్కన 


2s 
ఏ 


కన్నమ 


తిక్కన 
సిది 
ధి 


తిక్కన 


సంతతి అరిభీకరులని చాటిస్తాను. కాశ్యపగోత్రకుల కదన 
పాండిత్యం చవిచూపిస్తాను. తిక్కనగారూ? వీరపరి 
వారాన్ని, వివిధ నాయకుల్ని పిలిపించండి. 

పభూ? 

ఉద్దగిరికి వెంటనే లేఖలు పాయించండి! కోలలకోసం 
బోయకొట్టానికి పంపించండి ! దిక్కుదిక్కులనున్న 
దుర్గా ధిపతుల్ని రప్పించండి. సర్వఫైన్యాన్ని సర్వేపల్లి మట్టల 
వద్ద సమీకరించండి. 

ప్రభువుల ఆజ్ఞ సర్వదా శిరోధార్యమే! అయినా పిచ్చుక మీద 
బహ్మాస్త్రమా! 'రెండేదెండుదళాలు నావెంట పంపించండి! 
పుల్లరేకాదు గొల్లరాజునికూడా బంధించి తీసుకు వస్తాను. 


ఇంక పుల్లరి ప్రసక్తేలేదు. యాదవవంశ నిర్మూలనమ్రైతినే 
తప్ప మా ఆగ్రహం చల్లారదు. 
చిత్తం! దానికయినా దండునంతటినీ సమీకరించ 


నక్కరలేదు. వీరతాంబూలం ఇప్పించండి, విజయవిహారం 
చేస్తాను. 
ఆం కరణాలదేవూరు, కయ్యమేవూరు. మీలాంటి వాళ్ళకి 


చదవడం - వ్రాయడం సంప్రదించడం - లెక్కించడం సరన 
కార్యాలు - కదనమన్న ఊసే మదిలోనికి రానీయకండి. 


ప్రభూ! ఇదా ఇన్నాళ్ళ సేవకు ఫలితం. 

కన్నమదేవి ఉద్దేశంకూడా యోచించతగ్గదే! 

ఆగ్రహంతో ఆశ్రితుల్నే ఇంత అవమానిస్తారా! ఇదం 
బాహ్మారిం! ఇదం క్షాత్రం! చూడండి! ఆ మేరుగంభీరుణి! 
చోశరాజ్య సంస్థాపనాచార్యుడనే బిరుదు వారికి ఊరికే 
వచ్చిందా? కచ్చ కట్టి- కత్తిపట్టి కదనరంగంలోనికి దూకి 
కండబలం, గుండెదిటవుచూపి అరివీరుల్ని చెండాడి మీ 
వంశస్థులని రాజ్యపీఠంపైన సుస్థిరంగా ప్రతిష్టించిన 


90 


గై 
౨౬ 


en 
లలు 


du 
౨0 


సాహసోపేతులుకదా ఈ సిద్ధనమంత్రి సత్తములు. అంతటి 
వీరావతంసుని కడుపునపుట్టిన నన్నా- మీరు “కరణాల 
దేవూరు - కయ్యమేవూరు, అని ఈసడిస్తి ఊరుకొన్నారు. 
మా తమ్ముడు బాచన కరణమేకదా! రణమొనరించలేదా? 
రాణువలు నడిపించి వన్నెకెక్కలేదా! పొగరెక్కిన సీవణ 


సినలు పాకనాటిపై మిడతలదండులాగ విరుచుకు 


పడినప్పుడు మా తమ్ముడేకదా అనిమొనలో నిలబడి 
అనన్య సామాన్య పరాక్రమాన్ని ప్రదిర్శించాడు. అంతటి 
సేవణ దండయాత్రనే ఆరచేతనాపిన వంశంమాది. ఈ 
కాటమరాజాకలెక్కా! తబుకుతో తాంబూల 
మిప్పించండి! 


అవును ప్రభూ! తరతరాలుగా మీ సివలోనే మా 
కుటుంబాలు తరిస్తున్నవి. మీ తండ్రిగారిపిరే మా వాడికి 
పెట్టుకున్నాను. తాము దయతో వీడికి తాంబూల 
మిప్పించినా సరే! లేక నా అమాత్య పదవిని నేటినుండి 
రద్దుచేసినాసరే! (ఆని తలపాగ తియ్యబోతాడు) 


సిద్ధనగారూ! ఉద్యోగం విరమంచుకుంటారా! మా సూర్య 
వంశాన్ని పునస్థాపించినది మీ కొట్టరువువారేకదా! మీరు 
మాకు శ్రీరామరక్ష! మీ మంత్రాంగంలేనినాడు యా 
చోళవంశమే ఉండదు. 


ధన్యోస్మి; మీరు తిక్కనకు వీరతాంబూలం ఇస్తే మా ధన్యత 
ఇనుమడిస్తుంది. 


తప్పక ఇప్పిస్తాం! తిక్కనగారూ! మా ఆవేశాన్ని 
మన్నించండి. ఏరునిండి పారితీ వెంపలిచెట్టు ఆపగలదా! 
తామే ఏవిజ్బంభించితీ ధరణి దద్దరిల్లక మానదు. 


కృతజ్ఞుణ్ణి! 
ఎవరక్కడ? వీరతాంబూలం 
(సేవకుడువచ్చి వెళతాడు) 


91 


2s 
౨౦ 


క 
లల 


రా॥భ 
సిది 
ధి 


చూడు నాయనా! చాగలకొండవద్ద చల్లపిన్నమనేని ఠా౭ణా 
వశపర్చుకో! అతడు కాటమరాజు బంధువట, ముందు 
చాగలకొండని సాధించడమే మనకర్తవ్యం! అప్పుడా 
యాదవులు ఆ గండి దాటిపోలేరు! 


అది స్వాధీనం చేసుకోండి తిక్కనగారూ! 


అవశ్యం! 

(పరిచారకుడు తాంబూలం తెస్తాడు) 

వీరతాంబూలం స్వీకరించండి. జగజంపు గొడుగుల నీడలో 
వెల్లచామరాలు విసిరించుకుంటూ వెళ్ళండి చాగలకొండ - 
అదే మనకు అండదండ. 

తథాస్తు : 

(తిక్కన తాంబూలం పుచ్చుకుంటాడు) 

ఎల్లుండి పొద్దుటే మంచిముహూర్తం ఉంది. ఆ ప్రభాత 
సమయంలో 'ప్రస్థానభిరి వేయించి పురోగమిస్తి విజయ 
లక్ష్మిని చేపట్టవచ్చు. 

కర్తలినివాక్యం చెప్పావేం కవీశ్వ్చరా! ఆశీర్వదించేప్పుడు 
అధ్యాహారం ఉఊంచరాదే! విజయలక్ష్మిని చేపట్టేదెవరో 
చక్కగా ఏవరించనక్కరలేదా? 


తిక్కనగారు చక్కగా తిరిగి వస్తారు! 
తథాస్తు! 


92 


పద్దెనిమిదవ రంగం 


దొనకొండలో రాచనగరు 


(అయితమరాజు - పోచయ్య - అగుమంచి - సిరిదేవి - సిరిగిరి కూర్చొని 
ఉన్నారు. వీలునుబట్టి ఇద్దరుముగ్గురు పరిచారికలుండవచ్చు.) 


పిరిదేవి 


బిరిదేవి 
పోచ 


సిరిదేవి 


అయ్యో! అయ్యో! తాచెడ్డకోతి వనమెల్లా చెరచింది తాను 
పబలవిరోధం తెచ్చుకొని నా కొడుకునికూడా రమ్మని 
కమ్మలు పంపిస్తాడా! అయితన్నా! నీవు వెళ్ళడానికి వీలు 
లేదు. 


అమ్మా! ఉడుమునకేగాని ఉత్తమునకు రెండు నాలికలుండ 
వమ్మాః ఆవులన్న నీ మాటచొప్పునే నన్ను రమ్మన్నాడు. 
అన్నదమ్మ్యులమందరం ఒకటిగా ఉంటే పను లీడేరుతాయి. 
పగతీరుతుంది. 


అయ్యో! తండ్రీ! నా కడుపులో చిచ్చుపెట్టిపోతావా! 


అమ్మా! అనవసరంగా సోకాలుతీయకు. ఇప్పుడు దండు 
సమకూర్చుకొని పెళ్ళికి వెళ్ళినట్లు వెళ్ళాలి. యుద్దానికి 
మాఘ బహుళంలో మంచి ముహూర్తాలున్నాయి. విదియ 
తదియల నాటికి ఆవులన్నను కలుసుకోవాలి. 


అయ్యో! తదియనాటితో నా కలలన్నీ కరిగిపోతాయా! 


అమ్మమ్మా! ఆదినుంచీ అశుభం ఎందుకు పలుకుతావు? 
అయితమరాజు సామాన్యుడా? ఆవులన్న మానవ 
మాతుడా? పగవాళ్ళను క్షణంలో నిర్దిస్తారు. 

అదికాదురా నాయనా! ఆవులన్నే అశుభవాక్యాలు 
రాశాడు. అయితన్నకు రాసిన తేఖ నీ భార్యే చదివింది, 
నువ్వే విన్నావు. తదియనాటికే యుద్ధం ప్రారంభమైతే 
చచ్చినవారి సంతృప్తి కోసం బ్రతికున్నవారి సహాయంగాను 
పోరాడమన్నాడు కదా! కాటయ్య నోటంట ఇటువంటి 


93 


సిరిదేవి 


సిరిగిరి 
అగు 


సిరిదేవి 


అగు 


పోచయ్య : 


అమంగళం ఎప్పుడూ రాలేదు. ఈ యుద్ధంలో కొందరు 
కూలడం తథ్యం. 


చావుకిన్ని చావుల్లేవు. వెళ్ళితీరుతాను. నీవు దీవించి 
పంపావా సరే! లేదా నీ ఆశీస్సు లందుకోకుండానే వెడతాను. 


ua చెల్లిపోయింది. అంతా చెల్లిపోయింది. కాటమరాజు 
నాకు పగవాడయ్యాడు. 
(మూర్చపోతుంది) 


అయ్యో! బామ్మ మూర్చపోయింది. 


పోదూ - తనదాకా వస్తేనేకాని తెలియదు. 
(అని విసురుగా నీళ్ళు సిరిదేవి ముఖంమీద చల్లింది. సిరిదేవి 
లేచింది) 


అమ్మా! మూర్చపోవడమెందుకమ్మా ! అసలు 
కాటమరాజుని ఆనాడు దక్షిణాదికి నువ్వేగా పంపించావు, 
కన్నకొడుకైతీ పంపేదానివా? వాళ్ళమ్మేవుంటే అలా 
పంపిదా? 

అగుముంచి! కన్నకొడుకుని యుద్దానికి పంపడమంటే 
నీకింతెలుసు? 


అవసరమొచ్చిననాడు నా కొడుకు పోచయ్యను నేనే 
పంపిస్తాను, నీలాగా ఏడవను. 


వరహాల మాటన్నావమ్మా! అమ్మమ్మా! ఈ వీరభారత 
దేశంలో ఆడామగా అంతా వీరులే అన్నమాట మరచిపోకు. 
తల్లులుదీవించి కొడుకుల్ని యుద్ధభూమికి పంపాలి. 
భార్యలు రకకుంకుమ నొసటపెట్టి భర్తల్ని పంపించాలి. 
నువ్విప్పుడు శోకాలుతీస్తి మన యాదవవంశానికే కాదు, 
భారతదేశానికే అగౌరవం! (ఈ మాటలువిని సిరిగిరి 
లోపలకు వెళ్ళింది.) పద మామా। 


94 


సిరిదేవి 
అగు 


సిరిదేవి 
అగు 


కెదిదేవి 


పోచయ్య : 


అయిత 


పోచయ్య : 


అయిత 


అంతా నన్ననేవాళ్ళే! 


అనరామరి! ఆనాడు కాటమరాజుని పగవాళ్లదేశానికి సగం 
బలమైనా లేకుండా పంపావే? అతన్ని వెళ్ళమనడానికి 
వచ్చిననోరు ఈ వేళ అయితన్నని సాయం వెళ్ళమనటానికి 
కుడిపోయిందా? నీ కపటం అంతా తెలిసింది. 


అగుమంచి! కాల్చిన శూలాలతో కళ్లలో పాడవే! 


కాటమరాజు బలంలేకకాదు, ఉత్తరంరాసింది. ఆనాడు 
నువ్వన్నమాటలనుబట్టి రాశాడు. బంట్లులేకపోతే పశువుల 
తోనే యుద్ధం గెలుస్తాడు. అయితన్న వెళ్ళకపోతే అక్కడ 
పనులాగిపోవు. అప్రతిష్టమాత్రం వస్తుంది. అందుచేత నీ 
కొడుకుని పంపించు. 


అయ్యో! పరమేశ్వరా! పార్వతీనాధా! పగవాళ్ళ భూమిలో 
పశువుల్ని మేపుకోమని కాటమరాజుని ఎందుకు 
పంపావయ్యా! వారికీ వారికీ వైరంపెట్టి నా కొడుకు నెందుకు 
లాగుతున్నావయ్యా దేవుడా! 

ఎందుకా? నీకు బుద్ది చెప్పించడానికి, మావయ్యా! రణభేరి 
వేయించు. దండు సమికరించు, వజ్రాల కవచాలు ధరిద్దాం. 
ఈటెలు, కత్తులు పట్టుకుందాం. పోటువీరులమై పోరునకు 
పోదాం పద మామా! 


అల్లుడా! పోచయ్యా! అభిమన్యుళ్ళా నువ్వెందుకయ్యా? 
అందుకే అభిమమ్యడానాడు అన్యాయంగా నేలకూలాడు. 
ఆ అప్రతిష్ట తొలగించడానికే ఈనాడు ఈ అగుమంచీ 
ఊఉత్తమరాజుల కుమారుడయి ఈ అభిమన్యుడు పుట్టాడు. 
పదమామా! 


నీశార్యం నాకు తెలుసు! అయినా అందరూ దొనకొండ వీడి 
వెడితే ఎలా? ఇక్కడ రాణివాసవు రక్షణకు తగిన 
వారుండొద్దా? 


95 


పోచయ్య థ్‌ 


అయిత 


పోచయ్య : 


అయిత 


పోచ 
అయిత 


పోచ 


అయిత 


ఫిరిదేవి 


అయిత 


అయితే రక్షణకు నువ్వే ఇక్కడుండు. యుద్దానికి నేనె 
వెడతాను. 


పోచయ్యా; దశమినాటికి మేం తిరిగివచ్చేస్తాం! అలా 
కానినాడు నువ్వెలాగూ యుద్దానికిరావలసి ఉంటుంది. 


ఏమిటి మావయ్యా! నా జీవితమంతా గడువులతోనే 
సరిపోతోంది. ఆనాడు మందతో వస్తానంటే కాటమరాజు 
మావయ్య ఏడాది గడువుపెట్టాడు. ఈనాడు నువ్వు 
దశమిదాకా ఆగమంటున్నావు. 


తప్పుదు. అయినవాళ్ళిక్కడుండి ఆయుధాలు చేయించాలి, 
మాకు పంపించాలి. 


పెట్టిన గడువు లోపల నిజంగా తిరిగివస్తారా? 
సందేహంలేదు. 


అయితే దశమినాడు మీరు రాకపోతే ఏకాదశినాడు నేనే 
బయలుదేరి వస్తాను. సరేనా. (వెళ్ళాడు) 


దశమినాటికి రాకపోతేకదా! ఎవరక్కడ? రణలేిరీ 
వేయించండి. చెల్లీ అగుమంచి! దండు కదులుతోంది. 
పుణ్యస్త్రీలు దీవించడానికి ఏర్పాట్లు చేయండి. నవ్వుతూ 
పంపిస్తావా. 

నాయనా? ఎన్ని నోములునోచి నిన్ను కన్నా పెంచిన 
చేతులతోనే దండుపంపాలా! బయట్దేరుతున్న నిన్ను 
ఆపకూడదు. వెళ్ళు, శకునం చూసుకుని కదులు. శత్రువులని 
చంపి తలపూలు వాడకుండా తరలిరండి. 


శుభం. 
(రణఖేిరి వినిపిస్తుంది) 


96 


పందొమ్మిదవ రంగం 


చాగరలకొండ 


(రణఖిరి ఏనబడుతూ ఉంటుంది. ఖర్గతిక్కన కంఠం ఆ శబ్దాన్ని మించి 
వినబడుతుంది. కత్తిపట్టుకుని తిక్కన ముందుకు వస్తాడు) 


తిక్కన 
ఎర్ర 


తిక్కన 


ఎర్ర 
తిక్కన 


ఆ 


పద్మ 
తిక్కన 
పద్మ 
తిక్కన 


పద్మ 


తిక్కన 


సైనికులారా! సాగండి ముందుకు. 
సాధించండి. ద్రోహులను నిర్దించండి! 


ఆగండి! ముందుకొచ్చిన సైన్యాలు మృత్యుముఖంలోనికే 


ఎళతాయి. 


చాగలకొండని 


బెదిరింపులకు బెదిరే సైన్యాలుకావు మావి. సైనికులారా! 
సాగండి. 


ఎవరూ! (బాహ్మణోత్తములవలె ఉన్నారే? 


అవును! అయినా యుద్ధభూమిలో కులగోత్రాల పట్టింపు 
ఎందుకు? 


(వస్తూ) ఇది ధర్మభూమి. 
ధర్మపన్నాలు చెప్పడానికి తామెవరు? 


కాటమరాజు కుడిభుజాన్ని, పద్మరాఘవ నాయకుణ్ణి 
మరచిపోయారా! 


లేదు! నోరులేని చిలకను బాణంతో చంపింది తమరే కదూ: 


అనృత మెందుకాడతారు. అదినోరులేని చిలకా, నోరు 
పారేసుకుంది కనకే బాణమేశాను. 


పాతగాథను తవ్వుకుందుకు రాలేదు. పాతకుల్ని పరి 
మార్చుడానికే వచ్చాను. ఏడీ స్వామీద్రోహి. చల్లపిన్నమ 
నీ డిడి! 


అతడా స్వామి ద్రోహి! 


97 


తిక్కన 


తిక్కన 


పద్మ 
తిక్కన 


కాడా! సిద్ధిరాజు కొలువులో ఉండి వారి ఉప్పుతినలేదా? 
చాగలకొండను సంరక్షించమని మా రాజు నిద్దెశించితీ అది 
మీ హస్తగతంచేయలేదా. అతడు ముమ్మాటికి స్వామి 
ద్రోహి. 

కాడు. పిన్నమనీడు తన స్వామిపక్షాన చేరాడు. బత్తెపు 
రాళ్ళకు ఆశపడి అతడు సిద్ధిరాజుపక్షాన యుద్ధంచేస్తేనే 
స్వామిద్రోహి అవుతాడు. యాదవవంశోద్దారకుడు, 
అవతార పురుషుడు కాటమరాజు. చల్లవారికి ఎల్లవారికి 
స్వామి! వాగ్వాదమెందుకు? వెళ్ళిపొండి. మీ రాజునకు 
చెప్పవలసిన హితోక్తులు చెప్పుండి. లేదా! మా ఉప్పు 
తిన్నందుకు మాతో మీరుకూడా చేరండి. 

ఏవిటీ! నేను మీ ఉప్పుతిన్నానా. మతితప్పి మాట్లాడు 
తున్నావు. 

లేదు. మీ రాయభట్టుద్వారా ఆరువేల వరహాలు ఆరగించ 
లేదా? అప్పుడే అది పరగడుపయిందా? 


ఆ॥ రాయభట్టుకిచ్చారా. విశ్వాసఘాతకుడు, నా చెరు 
చెప్పి మ్‌ వద్ద లంచం లాగాడా! 

తమకు సమర్శించలేదా? తమపక్షాన ఎటువంటి 
పెద్దమనుషులున్నారో గుర్పించారా? అన్నుతప్పులూ మీవే! 
ఇప్పుడు ఆ తప్పొప్పుల విచారణకాదు చేయవలసింది 
సమరం. పాదాక్రాంతులయారా సరేసరి. లేదా మా సినలు 
విజృంభిస్తాయి. 

రమ్మనండి! 


సైనికులారా! వీరవిహారం చేయండి! కదలండి. తాచుల్ల్తాగ - 
'రేచుల్లాగ -  ధనంజయునిలా కదనం చేయండి! 
(ఛాయానాటకంలో యుద్ధం కనబడుతుంది. తిక్కన 
ఒక్కడే మిగులుతాడు. తిక్కన ముందుకు వస్తాడు) 


98 


తిక్కన 


కండతు 


సినలన్నీ కూలిపోయినా ఈ రణతిక్కన విశ్రమించడు. 
యాదవులా రారండి! విజయమో వీరస్వర్గమో 
తేల్చుకుందాం. 

(కాటమరాజు ప్రవేశిస్తాడు) 


తిక్కనగారొక్కరే మిగిలారా! అయితే మేం చేయవల 
ఇెందిటేి. 


(ఖడ్గాన్ని ఒరలో పెడతాడు) 
ఏం! ఒరలో పెట్టిస్తున్నారు. ఓటమి అంగీకరిస్తున్నారా! 


అసలు మీతో యుద్ధంచేస్తేకదా! జయాపజయాల ప్రసక్తి 
వచ్చేది. 


మ్‌ ఉద్దేశం యా కర్టంకాలేదు. 


మాడి సదుద్దేశమే! మేరు అగ్రజన్ములు. మేం యాదవులం. 


మీరు గురువులు. మేం మిమ్మల్ని పూజించాలి కాని మీతో 
పోరాడకూడదు. 


ఈ భక్తిమాటలు విడిచిపెట్టి యుద్దానికి రండి! 


ఆచారం తప్పడం మా యింటావంటా లేదు. 
£1॥ కరణాల కోసమై ఖండమండలమందు 
పాణమిచ్చిన తాత వల్లురాజు 
ఆప్తమిడ్రుని కోస మర్లపెంట రణాన 
వీరకల్లగు తండ్రి పెద్దిరాజు 
జంగాలకైనాడు లింగాల కొండపై 
పోరిన పినతండ్రి పోలరాజు 
పరమ మహేశ్వర పరతత్వవేత 
సత్పధగామి పెద్దన్న బత్తిరన్న 
అట్టిసత్కులమందున పుట్టినాము 
బ్రాహ్మణో తమసేవ మా పరమదీక్ష 
కాన ఈనాడు మీ పైన కత్తిదూసి 
పోరజాలము వేవేగ పొమ్ము! పొమ్ము! 


99 


తిక్కన 


తిక్కన 


ఎదుటనిలచి పోరేది నేనేగాని మీరుచే సియుద్ధం నాతోకాదు. 
మా రాజుతో - రండి యుద్దానికి. 


మీ రాజు గోహత్యలు చేయించడానికైనా వెనుదీయడు కాని 
మేం చూసిచూసి కడకు బ్రహ్మహత్య కట్టుకోలేం! భూమీశు 
డెరుగనిపోరు మీకెందుకు? పతిచూచి మెచ్చని బంటుతన 
మెందుకు? ఇతరులు మెచ్చని ఈటెసాధన మెందుకు? 
దగ్గరున్నాడా మీ ధరణీశ్వరుడు? ఇక్కడ మీ యుద్ధం 
ఎవరుచూస్తారు. అసలే బ్రాహ్మణులు. పైగా అసహాయులు 
ఇంక మీతో యుద్ధమెవరు చేస్తారు. వెనుకకు వెళ్ళిపొండి: 


ఈ తిక్కన అంత సులువుగా వెళ్ళడు, కదనంచేసి మరీ 
కదులుతాడు. 


కత్తి దూయనివారిపై కలియబడతారా! కానీండి మహాత్మా! 
గుణళీలురు, నీతివర్తనులు అని పేరుగాంచిన కొట్టరువారి 
వంశంలో జన్మించారు. కట్టకడపటికి అధర్మయుద్ధం 
చేస్తారా? రండి! బాహ్మణోత్తముని చేతిలో చచ్చిపోయా 
మనే పిరుమాకు దక్కుతుంది, చేతులు ముడుచుకుని మా 
తలలు వంచుతాం ఖండించండి. తీసుకునివెళ్ళి 
ఆయుధమెత్తని వారితలలు అధర్మంగా ఖండించి తెచ్చానని 
మీ రాజుకి చూపండి! మీ కోటగోడకి కట్టండి. పశుహత్య 
చేయించే రాజుగారి బంట్లుకదూ! నిరాయుధులపైన 
నిశ్చంతగా యుద్ధం చేయండి. రండి రణతిక్కనగారూ! నీతికి 
కట్టుబడకపోతీ రండి! నిగమాగమ వేత్తలు కాకపోతే 
కదలిరండి! చదివిన ధర్మశా స్రాలు మరచిపోతే కదనం 
చేయండి! 


(తిక్కన కత్తి ఒరలో పెట్టుకుంటాడు) 


అదీ మీరు చేయవలసింది. వెళ్ళండి. ఇంటికివెళ్ళి వేడినీళ్ళు 
స్నానంచేసి వెచ్చవెచ్చగా భోజనంచేసి కప్పురవిడెం సేవించి 
హాయిగా నిద్రపోయి కమ్మని కలలుకనండి. కన్నకలలందు 


100 


కూడా మావల్ల తప్పుకలదనితోస్తి, సైన్యాలు తరలించుకుని 
మీ రాజుని రమ్మనండి! ప్రేక్షకుడిగా మీరూరండి! మా 
యాదవుల ప్రతాపం ఉడుకునెత్తురుప్పాంగే పట్టు కనుల 
విందుగా గమనించవచ్చు. వెళ్ళండి! (తిక్కనవెళ్ళాడు. 
యాదవులు నవ్వుతారు, 


ఇరవైయవ రంగం 


నెల్లూరు కోటగోడ 


(జనం నవ్వుతూ ఉంటారు. తిక్కన తలవంచుకొని వస్తూంటాడు) 


ఒకడు 
రెం 


యూ 
ఒక 


ఒక 


వివేకంలేని సేనాని వెళ్ళాడు. వచ్చాడు. 


ఓడి రాదలచుకున్నవాడు వీరతాంబూలం ఎందుకు పుచ్చు 
కున్నాడు? 


ఆం తాంబూలంలో దక్షిణ ఉంటుందనుకున్నాడు కాబోలు: 


తాటాకుల చప్పుళ్ళ లాగే యుద్ధంకూడా ఉంటుందను 
కున్నాడు. 


పప్పురుష్బినట్లు గంటంకాదు పరపర లాడించటానికి. కత్తిని 
పట్టుకుని కరణమేం యుద్ధంచేస్తాడు? 


యుద్దానికి వెళ్ళకపోయినా వీరుడని పూజించేవాళ్ళం. ఉన్న 
పరువు తీసుకున్నాడు. 


అసలు పరువుంటేకదా! తీసుకోడానికి. మేకపోతు 
గాంభీర్యం వీరుడు! వీరుడు! వీరుడు! 


(తిక్కన వంచినతల ఎత్తకుండా వెళ్తాడు) 


101 


ఇరవై ఒకటవ రంగం 


తిక్కన ఇల్లు 


(తిక్కన లోనికివస్తాడు. జనం వీధిలోనుండి కేకలు వేస్తారు, “వీరుడు - 
విచిత్రవీరుడు.” తిక్కన ఉయ్యాల బల్లపైన కూర్చుంటాడు. బయటజనం 


మాట్లాడుకొంటున్నారు.) 

ఒక ఓడిపోయిన పెద్దమనిషి యింటికి ఏముఖం పెట్టుకొచ్చాడు. 

రెం సిగ్గూలజ్టాలేదుకనక అతడింటికొచ్చాడు. సరే! - సిద్ధన 
మం|ిగారెలా రానిచ్చారు? 

యూ ఇదే నా కొడుకైతీనా - గడపలోనికి అడుగుపెట్టగానే 
గండ్రగొడ్డలితో నరికేద్దును, 
(ఈ మాటలపైన సిద్ధనమంత్రి, జానమ్మ, పోలమ్మ వచ్చి 
చూస్తారు. తిక్కన తలఎత్తడు.) 

ఒక ఇటువంటివాడిని కన్నందుకు అవమానంతో ఉరెట్టుకు 
చావాలీ. 

రెం పెళ్ళాంకూడా అభిమానమున్నదైతీ అంతేచేస్తుంది. 

యూ పోయి ఆడదానిలాగ వచ్చాడు. తానే ఒకఆడ దైతే తనకో 
పెళ్ళాం ఎందుకో! 

ఒక ఉండోశ్‌ ఇంట్లోవాళ్ళు వీరుణ్ణి ఎలా సత్కరిస్తున్నారో 
విందాం. 

రెం నా తండ్రే! నా నాయనే! వచ్చావా అని సిద్ధనగారు 
కళ్ళ కద్దుకుంటున్నారు కాబోలు. 

సిద్ధన ఆపండి - మీ కారుకూతలు. మీ యిళ్ళకు మీరు వెళ్ళండి. 


యుద్ధంలో ఓడి పగవాళ్ళకు వెన్నిచ్చి వచ్చినవాడ్డి ఎలా 
సత్కరించాలో నాకు తెలుసు! మీరు చెప్పనక్కరలేదు - 
వెళ్ళండి. వెళతారా లేక నన్నేవచ్చి వెళ్ళాల్సినమార్గం 


102 


జనం 


బి 
oA 


28 
oA 


పోలమ్మ : 


29 
౨౦౬ 


చూపించమంటారా? వయస్సుముదిరినా ఇంకా కండలో 
సత్తువపోలేదు. కత్తిపట్టుకుంటే మీరుకాదు మీ తలమీద 
జేజమ్మలుకూడా నాముందు నిలువలేరు. వెళ్ళండి. 


అయ్యబాబో! సిద్ధనగారు వీరభద్రుడిలాగ వస్తున్నాడు 
పరుగు తీయండి. 

(పారిపోతారు) 

(జనం వెళ్ళినట్లు విరామం. సిద్ధన లోనికి వస్తాడు.) 


విన్నావుటయ్యా! వీధిలోచేరిన జనంమాటలు 
(తిక్కన ఉయ్యలపైనుంచి లేచి నిలబడతాడు. తండ్రి 
వంకేచూసి లోనికి వెళతాడు.) 


పోలమ్మా! చూశావా! నీ వీరపుత్రుడు అడిగిన ప్రశ్నకు 
సమాధానమైనా యివ్వకుండా లోపలికి పోయాడు. 
అతగాడికి చీమకుట్టినట్టేనా ఉందా! అటువంటి 
కుమారుణ్ణి నవ మాసాలుమోసి కన్నందుకు నీకు 
సిగ్గులేదూ. ఏవమ్మా! కోడలా! నీ భర్త రణరంగంలో 
యిటువంటి విజయాలే పొందాలని నోములునోచావా! 
ఎవరూ మాట్లాడరేం? మాట్లాడరేం? 


నోటమాటకూడా రానంత అవమానం కదా యిది. 


అవమానం అని ఒప్పుకుంటావా! 

(లోపల్నించి తిక్కన “జానమ్మా! స్నానానికినీళ్ళు అనటం 
వినిపిస్తుంది.) 

నీళ్ళు! స్నానానికి నీళ్ళుకావాలట! వెళ్ళమ్మా! వెళ్లు! భర్త 
ప్రత్యక్షదైవంకదూ! సేఏంచు - యుద్ధంలో వెన్నిచ్చి వచ్చిన 
పిరికిపందైనా తాళికట్టించుకున్నదానికి దైవమే కదూ! 
పౌరుషంలేని పిడివాడిమీద చన్నీళ్ళుపాయ్యి! కానిపనులు 
చేసిన కాంతుణ్ణి తిట్టడానికైనా యీ భారతభూమిలో 
అదృష్టం తేదుకదమ్మా! వెళ్ళు సీళ్ళుపెట్టు. 


103 


జాన 


సిద 
ధి 


2s 
౨౬ 


తిక్కన 


తిక్కన 


జాన 


క్షమించండి మామగారూ! ఇప్పుడు నన్నేంచేయమన్నారు. 


ధైర్యముంటే వాడికింత గడ్డిపెట్టు. ఇకమీదట ఏ పిరికిపంద 
భార్యను శాసించలేనట్టి విధంగా చెంపకాయల్లాటి 
చెప్పుదెబ్బలాాటి పనులు చెయ్యి. వెళ్ళు. (జానమ్మ 
వెళుతుంది) 

పోలమ్మా! నువ్వుకూడా అంతే! నీ భర్త అనుభవిస్తున్న ఈ 
చిత్రహింసని తగ్గించదలచుకుంటే వాడికి సరయిన గుణ 
పాఠం నేర్చు. ఏ జన్మలోనో పాపంచేసుకో బట్టి ఈనాడు ఈ 
అవమానానికి యింటిల్లిపాదీ లోనయ్యారు. 

(తిక్కన యుదోచిత దుస్తులు విసర్జించి సాధారణ 
దుస్తులతో వస్తాడు) 


ఇంకా నీళ్ళుపెట్టలేదా? 
శు 


నీ పొరుషమే నీళ్ళుకారిపోతోంది. యింకా నీళ్లెందుకురా. 
(తిక్కన తండ్రివంక జాలిగాచూసి తలతిప్పుకుంటాడు.) 


అమ్మా! స్నానంచేసి వస్తాను. అన్నం పెట్టు. 
నువ్వు తినవలసింది అన్నమేనా? 
(వచ్చి) నీళ్ళు తొలిపాను. 


(తిక్కన నిక్కమ్‌స్తాడు, న్నానాలచావిడికి వస్తాడు. ఒక 
నులకమంచం చాటున నీళ్ళు కనబడతాయి.) 

జానమ్మా! 

(జానమ్మ ఒక చీరతో వస్తుంది) 

ఏవింటిది? 

కనబడ్డంలేదూ! చాటుకోసం నులకమంచం. హ్హైంలో 
అర్థశేరు ముద్దపసుపు. మీకోసం ఇంకా కోకలు తెప్పించ 


లేదు. స్వానంచేశాక మీ అమ్మగారికోక కట్టుకుంటారా? నా 
చీర కట్టుకుంటారా? 


104 


తిక్కన 


జాన 


తిక్కన 
పోల 


పోల 
తిక్కన 


తిక్కన 
పోల 


(విచారంగా) జానమ్మా! 


పగలకు వెన్నిచ్చినచో 

నరరేనిను మగతనంపు నాయకు తెందుని 
ముగురాడు వారమైతిమి 

వగపీటికి జలకమాడ వచ్చినచోటన్‌ 


అత్తా! నీ కూతురు స్నానమాడి వస్తుంది. గంధంరాసి 
బొట్టుపెట్టి కంచంలో అన్నంపెట్టు (అని వెళ్ళిపోతుంది) 
(తిక్కన ఆమెవంక దీనంగా చూసి చెంబుముంచుతాడు. 
(తెర) తెర లేచేసరికి - 

(నట్టింట పోలమ్మ విస్తరవేస్తుంది. విసనకర్రతో వచ్చి 
జానమ్మ ఒకవార నిలబడుతుంది, చేతితో ముఖంకప్పు 
కుంటుంది. తిక్కన తడిగావంచతో పౌడిబట్టతోవస్తాడు) 


వడనయిందా అమ్మా : 
G 


ఆం కూర్చో. 

(తిక్కన కూర్చుంటాడు. భార్య విసనకర్రతో కూర్చునే 
చోటు చూస్తాడు.) 

పరిషించు. 

పక్కనకూర్చుని ఈగలు తోలడానికికైనా నోచుకోలేదు! 
(జానమ్మ విసనకర్ర విసిరిపోతుంది. తిక్కనచూసి బాధపడి, 
మనసు రాయిచేసుకుని పరిషించి పాణాహుతులు పుచ్చు 
కుంటాడు.) 

అమ్మా! నాకు ఆకలిగాలేదు. పాలుపొయ్యి. 


అలాగే! (అని పాలుపోస్తుంది. అతనిచెయ్యి చురుకుతుంది. 
ఆమె పాలు దిమ్మరిస్తుంది. తిక్కన  విసురుకుంటూ 
కలుపుతాడు. ఒకముద్ద నోట్లోపెట్టుకుని) అమ్మా! పాలు 
విరిగిపోయాయి. 


105 


పోల 


తిక్కన 


తిక్క 
పోల 


తిక్క 


అవును నీవు వెళ్ళినచోటుకి మనపశువులుకూడా ఈవేళ 
వెళ్ళాయి. ని ధైర్యం విరిగినట్టి పాలూ విరిగాయి. 


అమ్మా! 
వీరాధివీరుడి ప్రతాపాలు - కోపతాపాలు విరగ్గాలేినిది 


ఆవుపాలు విరగవా! నీవంటి పిరికిపంద పుట్టినందుకు ఇంక 
ఈ వంగడంలో మంచిపాలి ఉండవు. 


అమ్మా! నువ్వేనా ఈ మాటలు అంటున్నది. 


నీకు పుణ్యముంటుంది. ఇంకనన్నలా పిలవకు. ఒకనాడు 
అమ్మా అని నువ్వు పిలిస్తే అమృతమొలికేది. ఈనాడు 
ఆమాట అంటేనేచాలు అగ్నిపర్వతాలు పగులుతున్నాయి. 
పగవాడికి వెన్నిచ్చిన పారుబోతు నోట అమ్మా అనేపదం 
కూడా విషపూరిత మవుతుంది. 


నన్నాందుకిలా అందరూ చిత్రవధ చేస్తారు? నిజానిజాలు 
తెలియకుండా ఎందుకిలా నీలాపనిందలు వేస్తారు? ఆ 
యాదవులు ఎంత ధర్మాత్ములు. ఎంతపుణ్యస్పరూపులు 
ఎంత ధర్మయుద్ధ పారంగతులు. 

(వస్తూ - తిక్కనను లెంపకాయ కొట్టి) ఛీ! మా కడుపున 
చెడబుట్టావు. వెన్నిచ్చి వచ్చినది చాలక శత్రువుల్ని 
భూషిస్తున్నావా! 

మీరేనా - మీరేనా చెయ్యిచేసుకున్నారు. 

సమయానికి చేతిలోకత్తి తేకపోయింది, లేకపోతే నిలువునా 
చీరేసివాడిని. నా నట్టింట నిలబడి నారాజు శత్రువుని 


పొగడుతావా? నువ్వెంతగా వాళ్ళలంచంతిన్నా నాముందు 
వాళ్ళను పొగడకు. 


నాన్నా! మీరు పొరబడుతున్నారు. 
నోర్ముయ్యి! ముందొచ్చిన చెవులకన్న వెనకొచ్చిన 
కొమ్ములువాడి. వాళ్ళు ఆరువేల వరహాలు లంచమిస్తే 


106 


తిక్కన 


సిద 
థె 


తిక్కన 


సిద 
ధి 


తిక్కన 


తరతరాలుగా ఎవరి ఉప్పుతిన్నావో వారినే విస్కరిస్తావా! 
ధర్మశాస్త్రాలు మద్యపానాన్ని నిషేధించాయి. కానిలంచాన్ని 
నిషిధించలేదు. యధువుకన్న మైకమిచ్చేది లంచం 
పుచ్చుకునే స్థానంలోని అధికారమే. నీకా 
అధికారమిప్పించిన నేను - నేనురా ట్రోహిని! అసలు నిన్ను 
కన్నందుకు మేమిద్దరంకూడా పాపులమే! 


నాన్నా! ఆగండి యుక్తాయుక్త విచక్షణలేని లోకులు వేసి 
అపవాదును మీరు నమ్ముతారా! వాళ్ళు ప్రచారంచేసే 
అబద్దాలు మీరూ వల్లిస్తారా! నేను లంచం పుచ్చుకోలేదు. 
రాయభట్లు నాపిరుచెప్పి పుచ్చుకున్నాడట. ఈసంగతి 
యాదవులవల్ల నేడే తెలిసింది. నిజంచెప్పారు. 


అందుచేతనే యాదవులు ధర్మాత్యులయ్యారాః 


అదికాదు నాన్నా! వీరతాంబూలం పుచ్చుకున్న తర్వాత 
విజయవిహారం చెయ్యాలని నాకూ తెలుసు. 


అందుకేనా ఇంటికి విజయం చెశావు. 


కాదు. హోరాహోరీగా పోరాటం సాగించాను. వెంట 
వచ్చిన బంట్లు నేల కూలారు. వంటరిగా మిగిలాను. 
అయినా కత్తిపట్టుకుని ముందుకే మిగిలాను. 


వారిని చంపి చావడానికి ఏం అడ్తమొచ్చింది. 
యె 


ఇదే, ఇదే అడ్డమొచ్చింది. 
(అని జంధ్యం చూపుతాడు.) 


బ్రాహ్మణునితో యుద్ధం చేయమని వాళ్ళు కత్తులు ఒరలో 
పెట్టారు. చేతులు ముడుచుకున్నారు. నిరాయుధులపై 
కలబడమని నీవు నాకెన్నడూ బోధించలేదు. ఎలా 
పొడవమన్నావు. 


107 


తిక్క 


ఎపింటీ! కత్తులు ఒరలో పెట్టారా? 


అవును, ఎంత రెచ్చగొట్టినా వాళ్ళు ఉద్రేకులు కాందే! 
(బ్రహ్మహత్య కట్టుకో లేమన్నారు. నిరాయుధులై నిలబడి 
తమ్ము వధించమన్నారు. అంతకన్నా అధర్మముంటుందా? 


నీతికి కట్టుబడి నీవు తిరిగివచ్చినట్లు లోకానికి ఎలా 
తెలుస్తుంది? 


అయినవారు మీరే అర్థంచేసుకోలేదు. లోకానికేంపట్టింది. 
కన్నతల్లి, గారాబంగా 'పెంచినతండి, కట్టుకున్న భార్య వో 
తొందరపడ్డారు. నన్ను తూలనాడారు. లోకమెందుకు 
గౌరవిస్తుంది. ఇప్పటికైనా నేనుచేసిన దానిలో తప్పులేదని 
మీరు భావిస్తే నాకదేచాలు. 


లేదు! నీవు చేసినది తప్పి! 


తప్పా? 

ముమ్మాటికీ తప్పు. ఆ యాదవ సేనలో ఒక్క బ్రాహ్మణుడు 
కూడా లేడా? అతని పైన నీవు కత్తిదూయవచ్చ్చునే! 
అలాచేశావా? వారు ఆగ్రితులను రక్షించడానికైనా కత్తులు 
తీస్తారు. అప్పుడు యుద్ధంచేసి వీరుడన్న పేరుదక్కించు 
కోవచ్చునే! అలాచేశావా? లేదు - లేదు. ఈ మాత్రం 
వివేకంకూడా లేనివాడివి వీరతాంబూలం ఎందుకర్ధించావు. 
నిన్ను, యుద్దానికి పంపించకపోతే నా ఉద్యోగం వదులు 
కుంటానన్నానే? దానికిదా ప్రతిఫలం. 


క్షమించు నాన్నా! యుద్ధభూమిలో నాకీ ఆలోచన తట్టలేదు. 
వాళ్ళసినలో చల్లపిన్నమనేని మంత్రి బహ్మరుద్రయ్య 
ఉన్నాడు. అతడు శైవబ్రాహ్మాణుడు. అతనిపై కత్తిదూసి 
కదనానికి పిలుస్తాను. యాదవులు అతనికోసమైనా నాతో 
యుద్ధంచేయక తప్పుదు. జై హరహర మహాదేవ! (అని 
కత్తిలాగుతాడు). 


108 


సిద్ధ : నాయనా కవచం! 


తిక్కన : వీరుడికి మానమే కవచం, నా భార్యపెట్టిన పసుపు నా 
పాలిట వజకవచం (వెళతాడు) 

జాన : అయ్యో! అయ్యో! వారినెంత అవమానించాను. 

సిద్ద : ఆపాపం నీదికాదమ్మా నాది. నా ఆజ్జచొప్పునే నువ్వలా 
చెశాము. 

పోల : అయ్యో! నా తండ్రికి కడుపునిండా భోజనంకూడా 
పెట్టలేదు. 

సిద్ధ విచారించకు! ఇంక మన పరువు నిలబెడతాడు. 


ఇరవై రెండవ రంగం 


నెల్లూరు కోటగోడ 
(చీకటిలో కొమరుబంగరుభట్టు కంరం వినబడుతుంది) 

చ॥ పదటునవాజి రాహుతులపై దుమికించెడు తిక్కడార్చినన్‌ 
బెదిరి పర్మిభమించి కడుపిమ్ముట నిల్చెవిధీత చిత్తుటై 
యదెయదెవాలు వాట్లెరుగు లల్లవె యాతడు ఆ తడంచనని 
కొదగక యాజిచేసి రిపుకోటుల కన్నిటికన్ని రూపులై. 


(లెట్లు వెలుగుతాయి. నెల్లూరుకోట సూర్యాస్తమయం 
కనబడుతుంది. భట్టు ప్రవేశించి) 


ఉ॥ దూసినకత్తితోడ రణదోహలి తిక్కన వైరికుత్తుకల్‌ 
కోసెను చండభాను నిభఖభూరతరారుణ శౌర్యదీపిచే 
భాసిలి కుత్సనాంధతల భక్ళునత్రెంచి సమస్రదేవతా 
శాసనలందుచున్‌ మగుడ సంగరమందున మూసెకన్నులన్‌. 


109 


ఉ॥ చిక్కక మన్లసిద్ధి విభుచే మునుగొన్న బుణంబుతీర్భెమా 
తిక్కనమంతి! "సోమశిల దేవరసాక్షిర. పెన్నసాక్షిగా 
నెక్కిన వాజిసాక్షిగ మహోన్నతికెక్కిన కీర్తిసాక్షిగా 
సుక్కక మారుకొన్న రణశూరులుసాక్షిగగొండసాక్షిగాన్‌ 

(నిష్క్రమణ) 


ఇరవై మూడవ రంగం 
తిక్కన ఇల్లు 


(సిద్దనమం త్రి! జానమ్మ పోలమ్మ విచారంగా కూర్చుని వుంటారు. 
పూర్వరంగంలోని పద్యం చదువుకొంటూ కొమరు బంగరుభట్టులోనికి 
వస్తాడు. పద్యం పూర్తిచేస్తాడు. 
కొ॥భ : సిద్ధనామాత్యా! 
ఉ!! వెన్నెలలేని రాతియు రవిఢుభలేని దినంబు నీరులే 
కున్న సరోవరంబు, కడునొప్పగు దీపములేనియిల్లునై 


విన్న దనంబునొందె భునవిక్రమ పురంబుచూడగా 
పున్నమ చందుబోలు మనపోలమ తిక్కడు లేమి అక్కటా 


పోలమ్మ : బాబూ! నా తండ్రికి నేటితో మా బుణంబు తీరి పోయిందా! 
కొ॥భ : వీరమాతవు! ఎందుకు విచారిస్తావమ్మా! 


ఉ॥ ఏమి తపంబుచేసి పరమేశ్వరు నేమిట పూజచేసిరో 
రాముని తల్లి యున్‌ బరశురాముని తల్లియు భీముతల్సియున్‌ 
గాముని కన్నతల్తియును రంజదశాక్షు ననుంగుతల్లియుని 
శ్రీ మహిత ప్రతాపుడరు సిద్దన తిక్కన కన్నతల్లియుని. 


es 
oA 


అవును పోలమ్మా! నోములునోచి కన్నవిడ్డ సముచిత 
మరణమే పొందాడు! మనకీర్తి నిలబెట్టాడు! అయ్యా మీరు 
యాదవుల భట్టులుకదా! ఇక్కడికెందుకొచ్చారు? 


110 


కొ|॥భఖ 


సిద 
ధి 


కొ భ 


కె॥భ్ర 
సిద 
ధి 


జానమ్మ క 


కొమరు 


మీ వీరపుత్రుని కడసారి కోరిక తీర్చడానికి. దల్లిదండ్రులకీ 
- ధర్మపత్నికీ - తను వీరమరణం పొందినవార్త వినిపించ 
మన్నాడు. తనచేతనున్న ఉంగరమిచ్చాడు. ఇంట్లో 
ఇవ్వమన్నాడు. 

ఎందుకు? 


ఏమో! పూర్వం ఈ యింట తొలిసారి అడుగు పెట్టినపుడు మీ 
అబ్బాయిగారిపైన సీసపద్యం నాలుగుపాదాలే చెప్పాను. 
ఎత్తుగీతి చెప్పలేదు. యుద్ధరంగంలో వీరు కూలినప్పుడు యే 
దేవతలో నాచేత ఆ పద్యాన్ని పూర్తిచేయించారు! 


ఆ పద్యం పూర్తయిందా? వారు విన్నారా! ఈ జన్మలో 
పూర్తవుతుందో లిదో అని బాధపడ్డారు. నిజంగా విన్నారా! 


విన్నారమ్మా! విన్నారు వినే నాచేతికి వుంగరమిచ్చారు. 


ఏవిటాపద్యం! నా తండ్రి అంతగా మెచ్చుకొన్న ఆ 
పద్యమేమిటి? 


వారు దినదినమూ చదువుతూ వుంటారు. 


సీ. ధైర్యంబు నీ మేన దగిలియుండుటచేసి! 
చలియించి మందరా చలము తిరిగె : 
గాంభీర్యమెల్ల నీ కడన యుండుటచేసి। 
కాత్ట్ఫుకుచే వార్ధికట్టు వడియె! 
జయలక్ష్మి నీ యురస్టలిన యుండుటచేసి 
హరిపోయి బలిదానమడుగు గొనియె! 
ఆకారమెల్ల నీయందయుండుటచేసి 
మరుడు చిచ్చునబడి మడిసి చనియె! 
ద తిక్కదండనాథధ! దేవేందపురికి నీ! 
వరురుటెరిరి నరము తిరుగుడును! 
నద్ది కట్టువిడుచు నచ్యుత కొదమాను 
మరుడు మరల గలుగు మాననీయ 


111 


(భట్టు ఆలాపన చేస్తూవుండగా జానమ్మ లొనికివెళ్ళి డబ్బు 
సంచితో వస్తుంది.) 


జాన : భట్టుగారూ! స్వీకరించండి! ఈ పద్యం పూర్తిచేశాక మీకు 
నాలుగు కొదవపాదాలకీ నాలుగువేల వరహాలిమ్మని వారు 
నాతో చెప్పారు, ఈ ధనం మీకోసమే మీదుకట్టారు. 
తీసుకోండి! 


కొ॥భ : ఈ ధనంతో తిక్కనగారి శిలావిగ్రహం ప్రతిష్టింప చేస్తాను, 
ఇంత మహానీయుడైన మంత్రిని పోగొట్టుకున్న దురదృష్టం 
మీసిద్ధిరాజుది. మా కాటమరాజువద్దనే యిటువంటి 
మహనీయుండుంటే పువ్వులలోపెట్టి పూజించేవాడు. 


ఇరవై నాల్ల్వవ రంగం 


చిలకసానిమేడ 
(సిద్ధిరాజు కోపోద్రిక్తుడై పచార్లుచేస్తున్నాడు. ప్రక్కన సిద్ధన మంత్రి 
వున్నారు) 
సిద్ధి వ వెళ్ళాలి! ఇంక మనమే స్వయంగా సంగాయరంగంలోనికి 
వెళ్ళాలి! సిద్ధనగారూ! మీ వీరపుత్రుని ఆత్మశాంతికై 
యాదవుల రూపుమాపాలి. సమరతంత్రాన్ని సెలవీయండి. 


పంచలింగాల కొండవద్ద కనుచూపుమేరదాకా యాదవసిన 
లున్నాయట. మన దిరిసెడలేగల ఆన్నల ఆదూరు పెంట్రాల 
అన్నబోయిన నిడిపట్టుచేద్దాం! ఆరు మూడుగుళ్ళు 
అలిమేకచేద్దాం. గుంజర్లవాగుదగ్గర గుర్రాలరౌాతులను 
నిలుపుదాం. పడమటనుంచి యాదవులు పారిపోకుండా 
వెలికోట పదిలానకాచి దిట్టంగా వుండడానికి దిగుముజవ 
చేదాం. 


గై 
oA 


112 


29 
oD 


29 
aX 


రా|| భట్టు వి 


29 
oA 


జి 
A 


బై 
ల 


29 
oD 


భళి భళీ! చక్రబంధం! మనసినలో రాత్రిపూటలుకూడా 
బారెడు ప్రహరీవేయిద్దాం. వలలుపన్నిద్దాం! వలలకు 
ఎడంగా వాటంగా జిలుగుటమ్ములు పాతిద్దాం! పారాలు 
తవ్వించుదాం! ఏడీ! రాయ శృంగారభట్టేడీ! యుద్దానికి 
మంచి ముహూర్తం పెట్టాలి. 

వద్దు మహాప్రభూ! అతడు పెట్టిన ముహూర్తంతోనే మా 
తిక్కన వెళ్ళి పుట్టెడు పరాభవంతో తిరిగివచ్చాడు. 
(వస్తాడు) మీవాడిగ్రహచారం బాగోలేదు. దానికి నన్నేం 
చేయమంటారు? 


ఏం చేయమంటానా! యాదవులవద్ద మరో ఆరువేల 
వరహాలు పుచ్చుకొని ఆరగించి స్వామిద్రోహంచేస్తి చర్మం 
వొలిపిస్తానంటాను. 

ఆం ఆం ఆ6 నేనాలంచం తిన్నది. మీవాడు - మీ తిక్కన 
తిన్నాడు. వూరూ - నాడూ ఆమాటే చెప్తుంది. 

నువ్వు కల్పించిన పుకార్లు లోకం కొన్నాళ్ళు నమ్మింది. కాని 
నిజం నిలకడపైన బయటపడుతుంది. నువ్వు లంచంపుచ్చు 
కున్నట్లు సాక్ష్యముంది. 


ఏవిటీ! చాపకింద నీరులా ఇంత స్వామిద్రోహమా? 
భట్టుగారూ చెప్పండి. మీరేనా యాదవులవద్ద లంచం 
తిన్నది! చెప్పండి! చెప్తావా లేదా? 


లేదు మహాప్రభూ! లేదు. 


మరి మీరుకొన్న కొత్తవస్తువులన్నీ ఏ ధనంపెట్టి కొన్నారు? 
ఎత్తుకొచ్చారా? 


లేదు. చిలుకసానమ్మగారు నా సేవలు మెచ్చుకొని నాకు 
దయచేయించిన ధనంపెట్టి కొన్నాను. కావలిస్తే అడగండి. 


అడుగుతాం! కన్నమ్మా; ఇలారా! భట్టుగారూ! నేటితో మీ 


113 


కన్న 
రాయ 


కన్న 


రాయ 


బండారం బయటపడుతుంది! (చిలకసాని వస్తుంది.) ఏం 
కన్నమా! ఇతనికి ధనమిచ్చావా? 


లేదే! ఎప్పుడూ యివ్వలేదు. 


అమ్మా! ఆమ్మా! అబద్దమాడకండి! మీ చిలకపై చెప్పిన 
పద్యానికి మెచ్చుకుని నాకు ఆరువేల వరహాలివ్వ్నలేదా. 
నేనా! అంతపెద్దమొత్తం పభువులవారికి చెప్పకుండా 
యిస్తానా? ఇవ్వలేదే | 


నిలువునా అబద్దాలాడుతారా! ఆడండి! ఆడండి! ఎంత లేసి 
అబద్దాలైనా ఆడి ఏలినవారిపైన ఒట్టుపెట్టుకున్న మీరు 
నాకోసం నిజంచెప్తారా! 


ఏమిటి! అబద్ధమాడి నాపైన ఒట్టుపెట్టుకుందా? 


అవును ప్రభూ! ఆనాడు పెయ్యలెర్రయ్య వూరూనాడూ 
ధ్వంసంచేసి కోటపైన దాడిచేసినప్పుడు ఈమె బురుజెక్కి 
ఆడినవన్నీ అబద్దాలే! 

భట్టుగారూ! నోటికొచ్చినట్లు ప్రేలకండి! ఎవరిమీద వాదు 
లేస్తున్నారో తెలుసునా! 

తెలుసునమ్మా! తెలుసు, చిలకమీద  మమకారంచేత 
గోహత్యచేసిన బ్రహ్మరాక్షసిమీదే నేరారోపణ చేస్తున్నాను. 
ఏవిటీ! కన్నమ్మాః నీవు పురమాయించి ఆ హత్యలు 


చేయించావా! మనభటులు మధుమైకంలో నీకు 
తెలీయకుండా నీతి తప్పారని చెప్పావే! 
అవును! 


కాదు ప్రభూ! ఆవుల్ని చంపిన భటులు సజీవంగానే 
వున్నారు. కావలిస్తే అడగండి! 


ఆం కన్నమ్మా! వాళ్ళు నెత్తురుకక్కుకొని చచ్చారన్నావే! 


114 


రాయ : లేదు! (భట్టు చెప్పబోతే కన్నమ్మ బాకుతీసి భట్టును 
పొడవబోతుంది. సిద్ధిరాజు వారిస్తాడు.) 


సిద్ధి : చెప్పండి! వాళ్ళిక్కడున్నారో? 

రాయ  : నేలమాళిగలో సురక్షితంగా వున్నారు. సుష్టుగా 
భోంచేస్తున్నారు. 

సిద్ధి : సిద్ధనగారూ! వెంటనే వెళ్ళి ఆ గోహంతకులను చంపండి! 


ఓసీ ! దుర్మార్గులారా! ఎంత పాపమొడికట్టావు. గోహత్య 
చేసి ంది చాలక నా కళ్ళముందే ఈ భట్టునికూడా పొట్టన 
పెట్టుకుందామనుకున్నావా! నీ మూలంగా నేడు 
యాదవులతో పగవచ్చింది? నీ మూలంగా పాకనాటిపిరు 
చెడింది! నిన్ను - నిన్ను కొరతవేయించి ఉప్పుపాతరలో 
పడవేయాలి. అబద్ధాలాడి పుకారు పుట్టించిన ఈ భట్టు 
నాలుక తెగకొయ్యాలి. ఎవరక్కడ? 


(ఇద్దరుభటులువస్తారు) ఈ దుష్టులను తీసుకుపాండి. 
సిద్ధనగారూ ఆజ్ఞాపించిన విక్షలు నెరవేర్చండి. (భటులు 
నేరస్తులను తీసుకుపోతారు. (రణభేరి మోగుతుంది 


మోగుతుంది రణలేరి! తిక్కనగారి ఆత్మశాంతొకైనా యుద్ధం 
చేయక తప్పుదు. జై మహదేవ! 


(కత్తితీసి కదులుతాడు). 


da 
౨౦ 


ఇరవై అయిదవ రంగం 


పాకనాటిలో అరణ్యసీమ 
(బొల్లావు పడుకునివుంది. కాటమరాజు దానిని పూలతో పూజిస్తాడు) 
కాటమ : అమ్మా! అవతారమూర్తీ! బొల్తావు పేరిట భూలోకంలో 
జనించిన పరదేవతా! చాగలకొండ ఠాణావద్దచల్తా వారు 


115 


కాటమ 


తిక్కనతోపోరాడి మనకోసం అసువులు ధారపోశారు 
ఇంకా సంకుల సమరం సాగుతోంది. సిద్ధిరాజు సర్వపైన్యా 
లతో సాగివస్తాడు. చక్రబంధంతో చుట్టుముట్టి యుద్ధం 
చేస్తాడట. ఇదే నీ ఠాణా! నీకేమో సర్వసైన్యాధిపత్యాన్ని 
సమర్పిస్తున్నాను. నీటముంచినా పాలముంచినా నీదేభారం, 
(ఆవు తలవూపుతుంది. కాటమరాజు తనప్రక్కనున్న 
అయితమరాజు, పద్మరాఘవుడు, ఎర్రయ మొదలగువారిని 
చూస్తాడు) 


అన్నలారా! తమ్ములారా!  అరిభయంకర వీరులారా! 
అవతారమూర్తి ““బొొల్లావు'' అడాయుకటువ, అమలచెలిక. 
కుండలింగముకొండ, తూమువేరు మొదలైన వన్నీ 
కాపాడుతుంది. అనువైన ఠాణా ఆవునకమరింది! ఇంక 
చిల్లరఠా ణాలు వీఘంగా ఏర్పరుస్తాను. అమిత విక్రమశాలి 
అల్లారు పరుశు కొమరప్పు లంగాలకొండపైనుండాలి! 
మారెళ్ళ ఎలనాగ మార్చలంతో నుండాలి. హరిశ్చంద్ర 
భార్గవుడు దరిమడుగు దిక్కునవుండాలి! కొమ్ముకసి నేడు 
కొప్పుకొండ నెత్తమలందుండాలి. రాఘవా! అయితన్నా! 
ఎర్రయ్యా! ఠాణాలు సక్రమంగానే వున్నవి. 


చక్కగా కుదిరాయి. 
విజయం మనదే. 


(వస్తూ) ఆవులన్నా! అందరికి లాణాలు ఏర్పరిచావు మరి 
నాకో! 


పులయ్యకూడా పోటుబంటయ్యాడు. 


ఉఊ! పొడిచేస్తాను. సిద్దిరాజు భట్టుల్ని ముద్దముద్దలు 
చేస్తాను. ఆవులన్నా! అందరితోపాటు నాకు ఠాణాలు 


కావాలి! 


116 


నీకు వేరేలాణాలెందుకు? శత్రువుల సైన్యాలన్నీ నీతావులే. 
మారువేషంలో వారిసైన్యంలో చేరు. మన బొల్తావు ప్రశస్తి 
వేనోళ్ళచాటు. అదే నీ విధి; 


దండాలు. ఆవులన్నా దండాలు! ఈ దాసుడు నీమాట 
చెల్లిస్తాడు. (శంఖనాదం వినిపిస్తుంది) 
ఏమిటా శంఖనాదం? 


(““అల్లల్లవీర అశ్ళరభశరభ జై వీరభద్ర” అనే నినాదాలు 
వినబడతాయి.) 


మాతంగిబంటు మనగోసంగి వీరన్న వస్తున్నాడు. 


(ప్రవేశించి) అన్నా! ఆవులన్నా! ఈ మయాలతమ్ముళ్లో 
మరచిపోయావా? 


అవేంమాలులు తమ్ముడూ? 


కాక మరేమిటి? అవతారమూర్తి బొల్లావుకి ఠాణా 
ఏర్పరిచావు' అందరికీ అన్నీ నిర్ణయించావు! నా నెలవెక్కడో 
సెలవీయలేదే! 

(నవ్వి) నిన్ను యుద్దానికి పంపి అవసరం ఏ మొచ్చింది? 
నేనంత విశ్వాసఘాతకుణ్లూ! 

శివశివా! వీరన్న విశ్వాసహీనుడన్నవాడు రౌరవాది 
నరకాలకు పోతాడు! మీ తండి మా తండ్రికి నమ్మినబంటు. 
అర్లపెంటరణంలో యజమానితోపాటు అసువులిచ్చిన 
వాడు. నిన్ను మా అమ్మకప్పచెప్పి మీ తల్లి వీరపత్నిగా భర్త 
ననుసరించింది! విశ్వాసం మీ యింటిసామ్ము! 

అయితే నన్నెందుకు యుద్దానికిపంపవు? మీ ఉప్పుతిన్నాను. 
మీతల్లిపాలు మీతో పంచుకొని బతికాను. మీకన్న 
ముందుగా నేనే యుద్దానికి వెళ్ళాలి. 


తమ్ముడా ! 


117 


కీర 


కాటమ 


వీరన్న 


కాటయ 


వీరన్న 


కాఠుమ 


వీర 


అవును! మీకన్న ముందుగా నాకే అమ్మపాలిచ్చేదట! ఎడమ 
రొమ్మిస్తి ఎడమవుతానని కుడిరొమ్మిచ్చి కూర్మితో 
పెంచింది. 


నిజమే వీరన్నా! నిన్ను యుద్దానికి పంపవద్దని నిన్నునాకు 
అప్ప జెప్తున్నప్పుడే అమ్మ ఆజ్ఞాపించింది. 


అన్నా! నీవు నీ మాట నిలబెట్టుకోవాలనుకుంటున్నావే 
గాని నాకు పరువు దక్కనీయవా? నేను మీకన్న ముందుగా 
యుద్ధంలో దూకకపోతే నలుగురూ నన్నుచూసి నవ్వరా? 
నీమీద ఒట్టు! అగుమంచిమీద ఒట్టు! నాకు ఠాణా 
ఏర్పరచకపోతీ నీ కళ్ళముందే ప్రాణాలు విడుస్తాను. 


(అని కత్తితీసి మోకరిల్లుతాడు.) 


వీరన్నా! లే! లే నాయనా! లే! అర రూముసేపు యుద్ధం నీవు 
చేయాలి. పెద్దలు పూర్వమే నిర్ణయించేరు. మంగలిపాడువద్ద 
నీ గోసంగి బలాలతో వుండు. 


ధన్యోస్మి! అన్నా ధన్యోస్మి! మరి నాకు కొంగవాలు కత్తి 
ప్రసాదించు. 

ఎర్రయ్యా! ఏదీ ఆకత్తి తెప్పించు! వీరన్నా! వీర తమకం పైన 
కూర్చుని నీ యుద్ధం తనివితీరా చూస్తాను. ఇంద 
వీరతాంబూలం. 

(అని తాంబూలం ఇస్తాడు. ముగ్గురు భట్టులు కత్తితో 
వస్తారు). 


తీసుకో కొంగవాలు కత్తి. 


జై వీరభధ్రా! ఈ ఖడ్గ మెన్నాళ్ళయిందో కదా పగవాడి 
నెత్తురుతో తడిసి! పదును చూస్తాను. జై వీరభద్రా! 


(అని రెండుచేతులా కత్తిపట్టి విసిరి విసిరి మద్దిచెట్టును 
నరుకుతాడు. ఫెళఫెళ ధ్వనులతో చెట్టు పడుతుంది.) 


1182 


పద్మ ఆహా! మద్దిచెట్టు ఒకి వ్రేటున కూలింది. 

వీర మద్దిచెట్టికాదు. సిద్ధిరాజూ యిలాగే కూలుతాడు! రమ్మను 
సిద్ధిరాజును! గోసంగి వీరన్న నెలకొనే మంగలిపాడుకు 
రమ్మను. నా ప్రతాపం చూపిస్తాను. రమ్మను. 

కాంట : నీ ప్రతాపం చూపించే తరుణమొనసంది! తమ్ముడా! ఆ తరుణ 


మొస్తోంది! అయినా యాదవులకు ఆవులేరక్ష! ఆవులకు 
యాదవులను కాపాడ్డమే దీక్ష! అవతారమూర్తి బొల్లావు 
ముందు కదలాలి. ఆ తర్వాతనే మనం. 

(బొలావు కదిలింది.) 


ఇరవై ఆరవ రంగం 
ఛాయా నాటకం 


(ఛాయా నాటకంలో బొల్తావు యుద్ధం కనబడుతుంది. సైనికుల 
హాహాకారాలు వినిపిస్తాయి.) 


సిది : సైనికులారా భయపడకండి! ఆ ముసలి ఆవు మీమ్మల్నిం 
చేస్తుంది! వలలువేసి ఆవును పట్టండి. వాలాలతో దాన్ని 
కొయ్యండి! ముక్కుతాళ్ళు వేసి బంధించండి. 


ఛి 


సిద్ధ (ప్రవేశించి ప్రభూ! ఆవు అసమానంగా విక్రమించింది. 
మునువాకపెన్నవద్ద మున్నూటి విలుమూకని ముద్దముద్దలు 
చేసింది. బొల్లావు పొరగాంచిన పోటు బంటులంతా 
పాదలలో దూరారు! (బతికుంటే బలుసాకని 
పారిపోతున్నారు. 

సిద్ధి ఆం ఎంత అవమానం! సామాన్యమైన ఆవునుచూసి 


సాహసవీరులంతా గడగడ లాడుతున్నారా? ఇబ్బడిభత్యా 
లిప్పిస్తాం! సైనికులారా! వెళ్ళండి! రెండు రెట్లేకాదు. 
మూడురెట్లు భత్యాలిప్పి స్తాం! పొడవండి ఆవుని. 


119 


సైనికుడు : 


es 
లలు 


కాటమ 


వద్దు మహాప్రభూ; వద్దు! మా ఎత్తు ధనం పోసినా యీ 
ఆవుని ఎదిరించలేం! చూసి చూసి ఏకాదశినాడు గోహత్య 
చేయలేం. 


ఛీ, పిరికిపందలారా! చంపవచ్చిన ఆవునైనా చంపమని 
ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. బోయవీరులను 
పంపించాలి! బోయవీరులారా! వెళ్ళండి! సానకత్తులు 
తీసుకోండి! విల్లంబులు పట్టుకోండి! బల్లాలతో - గడలతో 
బొల్లావుని పొడవండి. వెళ్ళండి. బొల్లావుని చంపి ఎవరికి 
దొరికిన ఆవుల్ని వాళ్ళు తోలుకుపోండి! సిద్ధన్నగారూ! 


బోయవీరులారా! ప్రభువాజ్ఞ పాలించండి! 


గోవిందా! గోవిందా! 
(ఆవు అరిచిన గావుకేక వినబడుతుంది.) 


ఇరవై ఎడవ రంగం 


కాటమరాజు శబరము 


(చెవులు మూసుకొని) హరిహరీ! ఎంతటి పాతకం! ఎంతటి 
పాతకం! ఆదివిష్ణువు అవతారమూర్తి - బొల్లావుని బోయలు 
పాడిచిచంపారా! ద్వాపరయుగాంతంలో శ్రీకృష్ణ మూర్తిని 
నిషాదుడు నిర్ణించినట్లు ఆవు ఆటవికుల దారుణానికి 
ఆహుతయ్యిందా? యాదవులారా! ఇంక సిద్ధిరాజు సేనల 
కంత్యకాలం ప్రాప్తించింది. వెళ్ళండి! విలంబులతో, 
విచ్చుకత్తులతో వీరవిహారం చేయండి! సైన్యాలను చికాకు 
చేయండి! 


(ప్రవేశించి బావా! మాతంగి బంటు మన గోసంగి వీరన్న 
జాగిలాలతో పురోగమించాడు! కొంగవాలు కత్తితో సంగర 
చయూరంథించాడు. 


120 


కాటమ 


29 
9» 


సైనికుడు : 


2.ట పైని! వి 


సిది 
ధి 


29 
౨౦ 


భళిభళీ! తమ్ముడా! వీరన్న! అరజాముసిపు నీ పరాక్రమం 
చూపిస్తావని ఆదిలోనే పెద్దలు దీవించారు. ఆ అరజాములో 
అరివీరులందరినీ అంతం చెయ్యి! మద్ది నరికిన వారికి 
మనుష్యులెంత? విక్రమించు! 


(శంఖనాదం! జాగిలాల అరపులు - సైన్యాలహాహాకారం) 


ఇరవై ఎనిమిదవ రంగం 


సెబ్దరాజు శబిరం 


భయపడకండి వీరులారా! ఎదిరించండి! దూకుతున్న 
కుక్కల్ని దూసినకత్తులతో ముక్కలు చేయండి! గోసంగి 
వీరుణ్ణి లెక్కచేయకండి! కుత్తుక కొయ్యండి! పాడవండి! 
చంపండి! 


లాభంలేదు ప్రభూ! వీడు గోసంగి వీరుడు కాదు. 
విలయకాల రుద్రుడు. వీరభద్రుడు. వేటుకొక తలచొప్పున 
నరుకుతున్నాడు. 


జాగిలాలు కంఠం ముడి పట్టుకుని కరచి చంపుతున్నాయి. 
భయపడకండి! తుపాకీ సైన్యాలు తొందరగా రండి! 
మందుగుళ్ళమార్చలం బారుచెయ్యండి! రంజకం సుంయెన 
పొయ్యండి! జానకితాళ్ళు చక్కగారాల్చండి. భూనభోంత 
రాళాలు దద్దరిల్లేటట్టు మందుగుండు ముట్టించండి! 
(మందుగుండు పిలి పాగ స్టీజిలోకి వస్తుంది. ఆ పొగలోనే 
సిద్ధిరాజు కనిపిస్తాడు.) 


పాగలవెంట దూకండి!: గోసంగి మూకని పొడవండి! 
మందుగుండు మళ్ళా పేల్చండి!: మాతంగి దళాలను 
రూపుమాపండి! 


121 


కాటమ 


ఎర్ర 


ఎర్ర 


ఇరవై తొమ్మిదవ రంగం 


కాటమరాజు శజరం 


(ఉగ్రుడై) ఛ! ఛః సిద్ధిరాజు అధర్మయుద్ధం చేస్తాడా! 
మందుగుండుతో మనుష్యుల్ని కాల్పిస్తాడా! తమ్ముడా 
గోసంగి వీరన్నా! మారణచూర్తానికి ఆహుతయ్యావా? 
మందుగుండువల్ల మరణించావా! నీ దుర్మరణానికి 
ప్రతీకారంచేసి తీరుతాం! పగతీర్చుకుందికి భండన 
విక్రములైన యాదవవీరులున్నారు! అక్షీణసంఖ్యలో 
ఆవులున్నాయి. తమ్ముడా! కట్లుతెగిన వరదల్తాగ 
పోట్లగిత్తలను పగవాళ్ళ మీదికి తోలించు! 


ఇదిగో యిప్పుడే ఆవుల్నితోలించి అల్లకల్లోలం చేస్తాను. 
హేపెట్టితోలితీి ఎగురుతాయి లేగలు. నాగుపాముల్తాగ 
నల్లావులు కదులుతాయి. ఎద్దులే చెలరేగిననాడు ఏనుగులు 
సైతం నిలబడలేవు. కుమ్మునచిమ్మితే కుంభస్థలాలు పగిలి 
తీరుతాయి. 


నాకు తెలుసు తమ్ముడా! మన ఆవులు ఎద్దుల పరాక్రమం 
నాకు తెలుసు! పాదాలు తాటించి, వాలాలు ఎత్తి చెలరేగి 
రోషంతో చెవులురిక్కించి మందావులు మనశత్రువులను 
మారణహోమం చేయగలవు! ఏనుగులను చంపడానికి 
ఎద్దులకు సెలవియ్యి! అశ్చాలను చంపడానికి ఆవుల్ని 
పంపించు. తోలించు! తోలించు! వెంటనే తోలించు. 
సిద్ధిరాజు 'సేనల్ని నిర్భూమధామం చేయించు! 


ఆజ్ఞ! పగవాడిశిరస్సు నీకు పాదకానుక పెట్టకపోతే తిరిగి 
రాను. ఇదే నాశపథం: అల్లల్లవీరా! అశ్ళరభ శరణ! జై 
వీరభదా (వెళతాడు). 


122 


ఎర్రయ్య 


రై 
౨౦ 


సైనికుడు : 


జై 
లలు 


ఎర్రయ్య : 


es 
లలు 


ముప్పైయవ రంగం 


సురభఖిధేనువుల్లారా! సురకాంతలారా! 


చిచ్చుపెట్టండి. 


శత్రుసినలో 


సిద్దిరాజు శిబిరం 


(రంగంపైన) ఆం ఆవుల్ని నేలపైకి తోలుతున్నారు! 
పశువులపైనున్న, భక్తిభావంతో పరాక్రమవంతులు పట్టిన 
అయుధాలు విడిచిపెడతారని కాబోలు యీ యాదవ 
సృగాలాల ఎత్తులు! వీరసైనికులారా! వెరవకండి! 
విలుమూకలు వెయ్యండి? ఛాయల బల్లాలు ర్రుశిపించండి. 
ఆవులకు భయపడడం అపకీర్తి. 


ఆవులు అల్లకలో లం చేస్తున్నాయి ప్రభూ! కొమ్మటేనుగు 
లను కూలదోస్తున్నాయి. అశ్వాలసేనపై అమాంతంగా 
పడుతున్నాయి. బెజవాడ బెబ్బులి పెయ్యలెర్రయ్య 
సాయంగా తోలుతున్నాడు. 


గోసంగి వీరన్నలాగే అతణ్జీ అంతంచెయ్యండి! వడితుపాకి 
గుళ్ళు వడగళ్ళలాగ కురిపించండి! 


ఓరీ సిద్దిరాజా! నీ శిరస్సునరికి అన్నగారి కాళ్ళముందు 
య 
అఆర్చించక మానను. 


ఆ! నా విరస్సు నరుకుతావా! భటులారా! కూతలు యుద్ధంలో 
కుత్సితంగానైనాసరే వాడిచేతులు నరకండి! నరకండి. 
(ఎర్రయ్య బాధగా అరుస్తాడు) 


ఎగర్రయ్యా! ఇప్పుడు నా శిరస్సు ఎలానరుకుతావోచూస్తాను 
నీవు మీ అన్నకు చూపేది నా శిరస్సుకాదు! నీ 
మొండిచేతులు! 

(వికటంగా నవ్వుతాడు). 


123 


న్‌ 


పద్య 
ఎర్ర 


ఎర్ర 


ముప్పై ఒకటవ రంగం 


కాటమరాజు శజరం 


బావా చూశావా! ఈ అక్రమం! ఎర్రయ్యా రా లోపలికి! 


రాను! పగవాడి ఇిరస్సుపట్టనిదే అన్నముఖం చూడను 
చూడలేను! ఆడినమాట, చేసిన శపథం తప్పిఎలారాను? 


తమ్ముడా ఎగర్రయ్యా! పోయినవి చేతులుకాని ప్రాణాలు 
కావు! బావా! తమ్ముడి గాయాలకు శ్రీతులసి 
గట్టిగా కట్టించు! స్వస్థత చిక్కగానే శపథం తీర్చుకుంటాడు. 
తమ్ముడా! ఎర్రయ్యా! సేదతీరు! మునిపళ్ళతో 
ముత్యాలబారు పట్టుకుని మునుముందు సిద్ధిరా జుశిరస్సు 
నీవే కోద్దువుగాని " వెళ్ళు. యాదవ వీరులలో ఎవరు 
సిద్ధిరాజును పడకొట్టినా శిరస్సు నీవే కోస్తావు వెళ్ళు. 


ధన్యుణ్ణి! అన్నా! ధన్యుణ్ణి! నాకు మాటదక్కిస్తున్నావు. 
నీకు మాటదక్కుతుంది. మనకు విజయలక్ష్మికూడా 
చిక్కుతుంది! పంచమహాకావ్యాలు మన విజయాన్ని 


ఘోషిస్తున్నాయి! మన  అమరగాధథధతోనే దిక్కులు 


పిక్కటిల్లుతాయి. (శంఖనాదం వినబడుతుంది) ఏవిటీ: 
ఏవింటీ శంఖనాదం నినద భీషణ శంఖం దేవదత్తంలా ఎవరు 
ఏ వరుడు పూరిస్తున్నాడు? 

అన్నా! ఆవులన్నా! బాలపీరుడు మన పోచయ్య 
శంఖనాదంచేసి శత్రుసినలోకి వెళ్ళాడట. 


ఆం పోచయ్య వచ్చాడా! దొనకొండలో వుండవలసిన 
దోరవయసు బాలుడు యుద్ధభూమికి వచ్చాడా. 


అవునన్నా! దశమిదాకా గడువుపెట్టాను. ఆలోగా మనం 
దొనకొండ చేరకపోతీ తనే వస్తానన్నాడు. ఆడినమాట 
ప్రకారం అల్లుడు వచ్చేశాడు! 


124 


da 
౨౦ 


2° Pf బి Py 
లర లశ+శిణ © 


బాలుణి సమరంలోకి పంపించావా అయితన్నా! 
క్‌ 


వారించి లాభం లేకపోయింది. వాడిప్రతాపం చూపక 
మానడు! వాడి చినమామయ్య చేతులు నరికినందుకు 
పగవాడిమీద పగతీర్చుకుంటాడట.  సిద్ధిరాజూనుపట్టి 
బంధించి ఎర్రయ్య ముందుపెట్టి, అతనిచేతి పగవాడికిరస్సు 
నీకు పాదకానుక పెట్టిస్తాడట. నీకీవార్త నివేదించి యుద్దానికి 
వెళ్ళడానికే వచ్చాను. శలవు. 

శత్రువు ధర్మయుద్ధంచేస్తే యన పోచయ్య సర్వసైన్యాన్న్న 
రూపుమాపగలడు. కాని సిద్ధిరాజు జిత్తులమారి. తమ్ముడా! 
ఎర్రయ్యాా! బావా! పద్మరాఘవా! మీరు ముందుగా వెళ్ళండి 
శత్రువులను ఎదుర్కొనండి. బాలుని వారించి వెనక్కు 


పంపించండి. 


ముప్పైరెండవ రంగం 


సిద్దిరాజు శిబరం 
ఎవరు? ఎవరా కుర్రవాడు! సైనికులారా! సాముకూడా 
చేతకాని బాలుడికి భయపడతారా! విక్రమించండి. 
వాడు బాలుడు కాదు ప్రభూ! బాలచంద్రుడు! 
అయితే అర్భకుడు మరణిస్తాడు, చంపండి. 
అర్చకుడుకాడు అభిమన్యుడే ప్రభూ! 


అయితే పైంధవుణ్ణి అడ్డంపెట్టి చంపండి. ఒక్కనిమీద 
పెక్కుమందిపడటం భావ్యంకాదని మవమూారుకోకండి! నాలుగు 
ప్రక్కలనుంచి క్రమ్ముకొనండి. చుట్టుముట్టి చంపండి. ఆ 
బాలుజ్లోచంపక మన సినలేవుండవు. చంపండి, చంపండి 
(పరికించి ఆ॥ అలాగ ముట్టడించండి! వగాకవండిగగా 
పౌడవండి. (హాహాకారాలు గావుకేక) 


125 


29 
చిలి 


జ్ర రో 
36 20 33 


నీ 


ల్‌ 
30 


ఒక్కొక్క యాదవుజ్లే ఈ విధంగానే చంపండి. మన 
సేనాపతి దుర్మరణానికి ప్రతీకారం చేయండి! 
(పుల్లయ్య దూసినకత్తితో వస్తాడు) 


ఛీ! సిగ్గులేని యుద్ధంచేస్తావా! సిద్ధిరాజా కాచుకో! 
ఎవడ్రా నువ్వు? వెనకపోటు పొడవబోతున్నావ్‌? 


వెనకనుంచి పొడిచే హీనగుణముంటే కాచుకొమ్మని 
చెప్పను. నీతికి కట్టుబడి యుద్ధం నువ్వుచెయ్యవుగాని 
మేముచేస్తాం. కుర్రాడిని పదిమందిచేత పొడిపించావు. 
ఇదిగో దానికి అనుభవించు. 


(అని పొాడవబోతాడు. సిద్ధిరాజు పుల్లయ్యచేతిని పట్టుకొని 
కత్తిలాగేస్తాడు. పుల్లయ్య చెతులతో కలియబడపోతే 
సిద్ధిరాజు "పొడుస్తాడు) 


ఆయుధంలేనివాణ్ణి పాడిచావా? ఆవులన్నా! (పడిపోతాడు) 


ముప్రైమూడవ రంగం 


కాటమరాజు రుడారం 


హరిహరి! అధర్మయుద్ధంలో అందర్నీ పొట్టపెట్టుకున్నాడా 
సిద్ధిరాజు! ఓరీ అధమాధమా సిద్ధిరాజా! ఆంధ్రచరిత్రకే 
కళంకం తెచ్చే విధంగా యుద్ధంచేస్తావా! మా యాదవ 
వీరుల్ని, ఆవుల్నీ అన్యాయమార్గమున చంపిస్తావా! ఈ 
కాటమరాజు ఇంకా (బతికేవున్నాడు! నా కరవాలం నీ 
కవోష్టరక్తాన్ని గ్రోలదానికి తహతహ లాడుతున్నది 
కాచుకో! 


(అని ముందుకు వెళతాడు. సిద్ధిరాజుకూడ యుందుకు 
వస్తాడు. ఇద్దరూ ఎదురబడతారు) 


126 


గ్ర 
లు 


౭9 
yr 


నీతిమాలిన సిద్ధిరాజువు నీవేనా? 
ఒహో! ఆటవిక తత్వంతో ఆలంచేసే కాటమరాజు నీవేనా? 


నాగరికత జీర్ణించిన నవీనుడువా నువ్వు, అందుకే మందు 
గుళ్ళతో మనుష్యులను పొట్టబెట్టుకున్నావా! 

ఆధునిక పరికారలతో, అధునాతన యంత్రతంత్రాలతో 
పోరాడిన వాడికే విజయం. 


విజయం! ఏవిటి నువ్వు సాధించబోయే విజయం? నీ సినలో 
నీవు నా సినలోనేను మిగిలాం. నీవు గెలిచినా నేను గెలిచినా 
సాధించేదేమిటి? చుట్టూవున్న కీనుగపెంటల్నీ, 
ఖండఖండాలైన కళిబరాల్ని, ఏరులై పారే నెత్తుటిధారనీ 
పరికించడమే కదా! ఇంటికిపోయి పసుపుకుంకుమలు 
చెరిగిన పడతుల్సి నల్లపూసలుతెగిన నారీ జనాన్ని మగ 
దక్షతలేని మగువల్ని చూసి, వాళ్ళ అరణ్యరోదనం ఆకర్షించి 
సమాధానం చెప్పలేక వాళ్ళ వుసురుతగిలి జీవితాంతం బతికి 
చివికి కృంగికృళించటమేకదా నువ్వు సాధించే విజయం! ఏ 
యుద్ధంలో గెలిచినవాడైన మరుక్షణంనుంచే క్షణంక్షణం 
ఓడిపోతాడు. ఇందుకేనా యీ యుద్ధం మొదలు పెట్టావు? 


యుద్దానికి మూలకారణం నువ్వు] మీ యాదవులు 
యాచకులై మా సీమకొచ్చి పాతకులై పరిభ్రమించి పచ్చని 
మా పాకనాడులో చిచ్చుపెట్టించింది మీరు. 

పశుహత్యలు చేసింది మేమా! భోగంపడుచు చేతిలో కీలు 
బొమ్మవై అది అఆడించినట్టూ ఆడి, అది చేయించిన 
దారుణాలు వెనకేసుకువచ్చింది మేమా!? నువ్వు! 
ముమ్మాటికీ నువ్వే! 

రాజ్యంలో ఏ ఒక్కరిద్దరో బాధ్యత తెలియనివాళ్ళు 
అత్యాచారాలుచేస్తి, మందలావులు తోలించి 
కంటపొలాలూ పళ్ళతోటలూ పాడుచేయించింది మేమా? 


127 


“శక 
౨౦ 


రాజు కోటలో లేనప్పుడు పట్టణంలో (పువేశించి 
అట్టుడికించి అల్లకలోలం చేసింది మేమా!? ఇయ్యవలసిన 
పుల్లరి చెల్లించక దొడ్డిత్రోవను గొడ్డు గోదల్ని 
తోలించుకుపోయినది మీరు. రావలసినపన్ను ఏ ప్రభువు 
రాబట్టుకోడు? కురదేశాలవారు తీర్చవలసిన అప్పులు 
తీర్చకపోతే యుద్దం ప్రకటించి. శత్రువులనోడించి 
అప్పులతోపాటు యుద్దపరిహారాన్ని రాబట్టుకొనేవాడే 
రాజనీతి పారంగతుడు. 


ఒహోహో! ఏమి రాజనీతి! తీసుకో, నీకురావలసిన బాకీకి 
బదులుగా బళ్ళకెత్తించి ఈ పీనుగుపెంటల్ని పట్టుకుపో. 
ఉన్మత్తుడవై శవాల సింహాసనంపై ఊరేగు. వెళ్ళు! 

ఆం ఈ బీభత్సానికి మూలకారణమైన నిన్ను చంపనిదే 
వెళతానా? నీ పచ్చినెత్తురుతో తర్పణం చేయనిదే వెళ్ళను. రా 


యుద్దానికి రా! శక్తిలేకపోతే పాదాక్రాంతుడవై ఓటమి 
అంగీకరించు! 


ఓతుమి? ధర్మం ఎన్నడూ ఓడిపోదు' ఈనాటివరకూ మేము 
ధర్మబద్ధంగానే వున్నాం! ఏనాటికైనా అలాగే ఉంటాం. 
గోముఖవ్యామ్రానివని తెలియక మోసపోయాం. 
నీవుమాత్రం నీచంగా ప్రవర్తించావు! నీ పైశాచకరూపం 
ఆదిలో మాకు తెలియలేదు. స్నేహంకోరి నీతో చేతులు 
కలిపాం! తప్పక పాటిస్తావని ఒప్పందం చేసుకున్నాం. 
రాసుకున్న పత్రాలపై తడి ఆరకముందే రాక్షసకృత్యాలు 
చేసిన వారినే సమర్థించావు. నీతివర్తనులైన మామీద 
నిప్పులు కురిపించావు. ఆయుధ రహితులపైన, ఆవులపైన, 
ఆవులకన్న  సాధువులైన కంపటీలపైన అగ్నివర్షం 
కురిపించావు. అదా ధర్మయుద్ధం! అదా యుద్దనీతి; 


విధాన మేదైతీనేం విజయం నాకుముఖ్యం. 
విజయం నీకు ముఖ్యం! రా! నాతో యుద్ధంచేయడం 


128 


29 
లలు 


మందుగుండుతో మనుష్యులను కాల్ఫించడంకాదు. పెక్కు 
మందితో ఒక్క బాలుణ్ణో చంపడంకాదు! రా! కత్తులు కలుపు! 


రా? నాతో యుద్ధం చేయడం ఆవుల్ని కుక్కల్ని ఉసి 
కొల్పడం కాదురా! జై హరహర మహదేవ. 


(ఇద్దరూ కత్తులు కలుపుతారు). 


ముప్రైనాలుగవ రంగం 
గంగగుడి 


(అగుమంచి విచారంగా కూర్చుంటుంది. విగ్రహం అదృశ్యమౌతుంది) 


అగు 


కొమ 


అయ్యో! యాదవుల వేల్పు గంగాభవాని అదృశ్య 
యయ్యిందా! అవనిలో జన్మించిన అవతార పురుషుడు 
కాటమరాజు పుట్టింటినే గంగమ్మతల్లి వీడిందా? 


(ప్రవేశించి) లేదుతల్లీ! లేదు! వీరగంగమ్మ యుద్ధం 
జరుగుతున్న పాలేటికి వెళ్ళిందమ్మా! అవులన్న ఆతల్లికి 
పాలేటి ఒడ్డున తలంబాలు పోస్తానని ఆదిలోనే 
బాసచేశాడు! అందుకే వెళ్ళింది. రణరంగాన్ని కాచుకొని 
వుంటుంది. గంగమ్మ మళ్ళీయిక్కడే వెలుస్తుంది. ఏటేటా 
జాతర్లు జరిపించుకొని ప్రజల్ని పాలిస్తుంది. ఆవులన్న 
అమోఘ చరిత్ర శాంతి సందేశాన్ని వినిపిస్తుంది. 

ధర్గపక్ష మెపుడు తప్పక జయమందు 

నీతిపరులకే విఖ్యాతి కలుగు 

భరతభూమి ధర్గబద్ధమై మనుగాక 

వసుధలోన శాంతి కలురుగాక... 


శః చ శ 


129 


